శొరదా విజయం 


(సాహితీ రూపకం) 





రచన 
సత్యవాద (ఓగేటి) ఇందిరాదేవి 


శొరదా విజయం 


(సాహితీ రూపకం) 





రచన 
సత్యవాడ (ఓగేటె) ఇందిరాదేవి 


(ఓగేటి ఇందిరాదేలి 







ధాత ఆశ్వయుజము 
అక్టోబరు 
వెల రూ 25/- 

నూ 5[! ౪5, స్‌ కడి లిగి 
చనం ౧౬౯ [1% [1న [గ థ్‌ 
శ్రావని గ్రాఫిక్స్‌ ౧౯5. ౮|| ౬గ౯౬ | 


3-4-610/3, నారాయణగూడ, (౧౮౦ ౧౦ 5 3దిల ల 
హైదరాబాద్‌ - 500 029 


ముద్రణ 
పల్లవి ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
పద్మారావ్‌నగర్‌, సికింద్రాబాద్‌ - 500 025 


వ్రతులకు 

వి. ఇందిరాదేవి 

3-6-470, పావని సత్యాకాం ప్లెక్స్‌హర్డకర్‌బాగ్‌, 
హిమాయత్‌నగర్‌, 

హైదరాబాదు - 29. 


అంకీతం 


అభిలాశ్రితరక్షణ దక్షమైన వెంకటే 
శ్వరస్వామివారి శ్రీ పాద యుగళికి 


భక్తిలో 
రచయిత్రి 





౧15 800% 13 గ౮౦||9౧66 ౪11 9 11౧4౧౦1౬! 
&55151&౧06 01 
7120144ఉట4 71౧0౧411! ౦0౬౯౪45 1114సీ4ఉస/5 
౧౧6౮9 91 5006గా9 &16 10 ౧౪౦||5% 
"8|1601065 000%39. 


నొ మాట 


నాకు ఎప్పట్నించో ఒక అలోచన, పురుషులు వందలాదిమంది కవులుగా 
సుప్రసిద్ధులు, మరి స్త్రీలు? మొల్ల రామాయణమూ, ముద్దు పళని రాధికో! 
సాొంత్యనమూ, వెంగమాంబ రాజయోగసారమూ తప్ప మిగిలిన పేర్లు ఎక్కువ 
వినబడవు. పురుష కవులకంలే రచయితల కంటే కవయిత్రులూ రచయిశ్రులూ 
తక్కువే ఎందుకనీ, అనివెతుక్కుంటూ పోయి వెయ్యేళ్ళ సాహిత్య సముద్రంలో 
అతి తక్కువ మంది ఆణిముత్యాలను వెలికి తీసుకొచ్చి ఈ రూపకం రాయడం 
జరిగింది. వీరి గురించి నేనే కాదు శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారి వంటి పండితులూ 
కొందరు రాశారు. కానీ ఉన్నంతలో ఒక సమగ్రమైన రూపకల్పన చేసి స్త్రీ వాద 
నేపధ్యంలో అలోచించి చమత్కార పూరితంగా శారదా సదస్సు అనే ఈ సాహిత్య 
రూపకం రచించగలిగాననుకుంటున్నాను. భిన్న రుచిర్హిలోకః, నా ప్రయళ్నం 
ఎట్టా వుందో? తప్పులేవైనా దొర్లి వుంటే క్షమార్మరాలిని మంచివేమన్నా వుంటే 
వాటికి సహృదయ పాఠక ్రేక్షకలోకమే ప్రమాణం. ఇల్లు నిర్వహించుకుంటూ 
కవిత్వం రాసిన స్రీలు చాలా తక్కువగా కనపడుతున్నారు విరక్తిగాని అనురక్తిగాని 
కలిగిన మహిళలు తమకి అవకాశం దొరకట౦వల్ల కాబోలు కాపష్య నిర్మాణం 
చేయగలిగారు. ఇల్లాళ్ళు కూడా ఇంకా రాళారేమో చెప్పలేం. ఎవరి కవిత్వమైనా 
సమగ్రంగా దొరికితే కదా, నిర్ణయించడానికి చాలా మంది కవయిత్రుల కావ్యాల్లో 
చాలా తక్కువ పద్యాలు మట్టకే లభిస్తున్నాయి అవన్నీ ఒకచోట చేర్చటాని 
ప్రయత్నమే ఈ శారదా సదస్సు కొన్ని చోట్ల వేరే పద్యాలు తీసుకోవాల్సి వచ్చింది 
లేకపోతే గ్రంధసమగ్రత రాదు జాతీయ సమైక్య భావన పె0పొందించిన ఈ 
మహిళామణులతు నా ప్రభామాలు, 


రచయిత్రి 
సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి 


హెదరాబాడదు 


తెలుగు సాహిత్య లోకానికి “భువన విజయ” రూవక ప్రదర్శన చిరపరిచితం. 
అ రూపకంలో పాత్రధారులైన కవులు వికకాలంల్లోని వారు కావి తెలిసినా, ఆ 
రూపకాన్ని సమర్థంగా ప్రదర్శించివప్పుడు సాహిత్యాభిమానులు వంశొషిన్తూనే ఉన్నాడు. 
అందుకు కారణం అంతటి మహాకవులు ఒకేశాలంలో ఉంటే ఎంత బాగుండేదో అని, 

“భుననవిజయం'' కోవలోనే రూపొందించిన రూపకం ఈ “శారదా 
విజయం”. తెలుగు సాహిత్య విద్యార్థినిగా, అధ్యాపకురాథిగా అనుభవం పండించుకున్న 
“పత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవిగారు ప్రదర్శన యోగ్యత కలిగిన ఈ రూవళం 
రచించారు. ఇండులో తెలుగు కనయిత్రులున్నారు. నర్తకీ మణులున్నారు. అంతటితోనే 
అవిడ రచనా పరిధివి పరిమితం చేనుకోలేడు. నరోజనీనాయుడు, బరావతి, 
మహాదేవివర్మ లాంటి జాతీయస్థాయి రచయిత్రులను కూడా ఈ రూసకంలో 
పాత్రలుగా సంతరించారు. 

ఆయా రచయిత్రుల వచ్యళ్లేకాలను నందర్భోచిశంగా తను రభవలో 
పొదుగుకుంటూ, పాల్రోదిత రీతిలో చక్కని సంభాషణలను రచించారు. ఆవవరమై 
నప్పుడు జానపదగీతాల సంక్తులకు కూడా ఈ రూసకంలో స్థానం కల్పించడం 
ఇందిరాదేవిగారి సొహార్దానికి నిదర్శనం 

=. ప్రాచీనాంధ్ర సాహిత్యంతో ఏమాత్రం పరిచయమున్న పహృదయులకైనా 

చవులూరించే గ్రంధమిది. ఎందరెందరో రచయిత్రులను గురించి ఒకే వేదికపైన 
పరిచయం చేపిన వ్రత్యేకత కూడా ఈ కృతికున్నది 

తమ కున్న వ్రతిభావైదుష్యాలను తగినపాళ్లలో శ్రుతిచేసి ఈ కమనీయ 
రూవకం రచించిన మా పూర్వ విద్యార్థిని ఇందిరాదేఎిని హార్థికంగా అభినందిస్తున్నామ. 


డౌ పి, వారాయణరెడ్డి 


జ్ఞానపీఠ వురస్కార గ్రహీత 
పైదరాబాదు పద్మభూషణ్‌ 
0-౪-95 " అధ్యక్షులు, ఆంధ్రసారన్వతపరిషత్తు 


(గ 





ఎవరు ఎంతగింజుకున్నా భువన విజయాలు ఈనాటికే జనాదరణను 
పొందుతున్నాయి అష్టడిగ్గజకవులూ కృష్ణ దేవరాయలూ తిమ్మరుసు పాత్రలను 
ధరించి కవిపండితులు కొలువుతీరి సమస్యాపూరణలతో నరననంభాషణలతో 
కావ్య ప్రనంగాలతో అప్పుడప్పుడు కొంచెం మితిమీరిన శృంగారంతో ఒక 
అపూర్వమైన సాహిత్య వాతావరణాన్ని కల్పించి ప్రబంధకాలం నాటి సాహితీ 
పరిమళాలను పంచి పెల్టడం సారస్వతీ ప్రియులకు నిజంగా పండువుగానే 
ఉంటోంది. ఈ రకం సాహితీ రూపకాని॥ీ సృష్టికర్త జమ్ములమడక మాధవ 
రామశర్మ గారని పెద్దలు చెప్పగా విన్నాను జమ్ముల మడకవారు సంస్కృత 
పండితులు తెలుగులో పద్యం చెప్పడం గానీ అల్లడంగానీ చేతనైన వారు 
కాదు అనర్గళంగా ప్రనంగించగల్లిన గొప్పవక్త అయినా తనకు ఈ రూపకంలో 
చోటు కల్పించు కోవడం కోసమే తిమ్మరుసు పాత్రను ప్రవేశపెట్టారని కూడొ 
కొందరనగా విన్నాను నిజమే తిమ్మరుసుకీ తెలుగు కవిత్వానికీ సంబంధం 
లేదు రాయలవారు తీరికవేళల్లో కులాసాగా నడిపే భువనవిజయ సాహిత్య 
గోప్టీలోకి ఆ పరిపాలనాదక్ష్తుడు తలదూర్చి ఉండడు జమాశర్మగారు తన 
కోసమే ఈ ఏర్పాటు చేసుకుని ఉంటారు అయితేనేమి ఇవ్వాళ తిమ్మరుసు 
లేని భువనవిజయం (శ్రీ కెవి శివయ్య గారిని మినహాయిస్తే) ఊహించలేం. 
అంతగా అల్లుకుపోయాడు తిమ్మరుసు రాయలవారిని డమ్మినిచేసి ఛానే నభ 
నడిపిస్తాడు, నమ్మానాలు జరిపిస్తాడు 

ఇక్కడో సంగతి చెప్పాలి ఒకసారి భువనవిజయంలో పెద్దన పాత్రధారి 
డుమ్మా కొట్టారు జమాశర్మగారు ఆనివార్యంగా పెద్దన కావలసివచ్చింది 
తిమ్మరుసుకి గుడ్‌బై చెప్పి తాను పెద్దనగా కూడుని సభను నడిపిస్తున్నారు 
సమస్యాపూరణం రెండు కావస్తోంది తెనాలి రామకృష్ణుడు లేచి "పెద్దన 
కవీంద్రా! అందరికీ సమస్యలు మీరిచ్చారు మీకు నేనిన్తున్నాను - రాయల 
వంటిరాజు కనరాడుగదా ధరాతలంబునన్‌ పూరించండి అన్నాడు ఆశువు 
చెప్పడం అలవాటులేని జమాశర్మగారు అద్భుతం చేసారు శాలువా వల్లె 
వాటుని అటూ ఇటూ మారుస్తూ మూడు మైకుల దగ్గరా మూడుసార్లు 
అదేపాదాన్ని గంభీరం!" ఉచ్చరించి ముమ్మాటికీ - రాయలవంటి రాజు 
కనరాడుగదా ధరాతలంబునన్‌ అంటూ కూర్చున్నారు ఆ సమయ స్ఫూర్తికి 
కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి ఇలాంటివి భువనవిజయాల అనుభవాలు 


చాలా ఉన్నాయి ఎవరైన ఫీపిక చేనుకుని అందరి దగ్గరా విటిని సేకరిస్తే 
బాగాంటుంది సరే ప్రన్తుతంలోకి వద్దాం 

భువన విజయం ఒజ్జ్బబంతిగా కవనవిజయం, ఇంద్రనభ, చంద్రనభ, 
మయనభ, బ్రహ్మసభ, కైలాసనభ, వైకుంఠ నభ శ్రీదేవీ విజయం ఇలా 
రూపకాలు ఆలర్భ వించాయి. చీట్‌లో దేని ప్రత్యేకత దానిదయినా కొన్నిటికి 
కొందరు స్కిప్పరూడా తయారుచేసి పూర్తిస్థాయి నాటకాలు రూపొందించారు 
ఇదగో ఈ శారదావిజయం ఈ కోవలోది 

ఇది కేవలం కవయిత్రుల భువనవిజయమన్నమాట రాయలవారికి 
బదులుగా సరస్వతి కూచుంటే, తిమ్మరుసుకి బదులుగా కలభాషిణిని నిలబెట్టి 
సభ నడిసించారు శ్రీమతి ఓగేటి ఇందిరగారు. విభిన్న కాలాలకూ విభిన్న 
భాషలకూ చెందిన కవయిడత్రులంతా ఇందులో పొత్రలు ఇది ఎస్వీ జోగారావు 
గౌరు రూపకల్ప్చన చేసిన బ్రహ్మసభ లాంటిది సత్యలోకంలో జరిగేది కనక 
భాషాకాలభేదాలు పట్టింపులకి రావు బతీకున్న కవులనూ కవయిత్రులనూ 
వదిలేస్తే చాలు ఈ గొప్ప వెసులుబాటుని శ్రీమతి ఇందిరాదేవి గారు అద్భుతంగా 
ఉపయోగించుకున్నారు గోదాదేవి, గంగా, మహాదేవి, సరోజినీ నాయుడు, 
మహాదేవి వర్మ- ఇలా అందరినీ కలగలపగలిగారు ఒక్కమాటలో చెప్పాలంటే 
వీరి ఈ రూపకం సాహితీ జాతీయ సమైక్య సాధకం మనసార అభినందిస్తున్నాను 

ఎక్కడెక్కడినో శ్రమపడి సేకరించి - ఆయా కవయిత్రుల అందమైన 
పద్యాలనూ పాటలనూ శోకాలను నందర్భశుద్ధిగా చేస్పడం, అందమైన 
సంభాషణ ఐతో కూర్చడం - చాలా బాగున్నాయి మధ్య మధ్యలో మహిళా 
భ్యుదయం, ఆధునికత, సామాజికళ, ఈర్వాసూయలూ, విసుర్లూ అబ్బో చాలా 
సొగసులు చేర్చారు ఒక అద్భుతమైన సాహిత్య వాతావరణాన్ని సృష్టించగలిగారు 
ప్రదర్శన యోగ్యంగా ఉంది. సారస్వత కుటుంబం నుంచి వచ్చినవారు గనక 
శ్రీమతి ఇందిర గారు న్యాయం చెయ్యగలిగారు ఇది తప్పకుండా సాహితీ 
ప్రియుల్ని ఆనందింపజేస్తుందని నా నమ్మకం ఏమయినా మంచి ప్రయత్నం 
చేసి నఫలీకృతురాలయ్యారని మరోసారి అభినందిస్తూ - సెలవు 


బొమ్మూరు 
29-6-95 


బేతవోలు రామబ్రహ్మం 


ఇందిరా విజయం 


, = "సాహిత్య బ్రహ్మ డా॥ వి.వి.యల్‌. నరసింహారావు 


“శారదా విజయం' సుప్రసిద్ధ సాహితీ రూపకం సాహితీ రూపక మనగావే 
మనకు వెంటనే స్పురించేది 'భువన విజయం' శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ 
కవులతో సాగించే సాహిత్యగోస్టి అది తెలుగునాట ఈ శతాబ్దిలో వేనవేల 
ప్రదర్శనలు జరిగిన సాహిత్య రూపకమది ఆ మార్గంలో 'వైకుంర సాహితీ నభ' 
కైలాస సాహితీ సభ' 'ఇద్రసభ' 'ఇందిరామందిర సభ మొదలైన ఎన్నో సాహితీ 
రూకాలు ప్రదర్శితమై రాష్ట్ర రాగ్రేతర విఖ్యాతి నార్జించాయి ప్రస్తుత సాహితీ 
రూపకం “శారదా విజయము' కూడా ఈ మార్గంలో సుప్రసిద్ధి నార్జించుకొంది 

పైన పేర్కొన్న నర్వసాహితీ రూపకాలకంటే ఈ రూపకం ఒక విశిష్టత 
నార్జించుకొంది. అదేమంటే - అవన్నీ పురుషపుంగవులు నిర్వహించే సభలు 
ఇది ప్రత్యేకంగా మహిళామణులు నిర్వహించే సభ నభానాయిక సాక్షాత్తు 
చదువులతల్లి శారద విద్యావిషయికంగా, కవితా కళా విషయికంగా ఆ కల్లి 
సాధించే ఘనవిజయమే ఇందులోని వన్తువు కనుక రూపకనామం - శారదా 
విజయం - సార్ధకమౌతున్నది 

ఇంతటి సొర్థకాఖ్య వహించిన ఈ విశిష్ట రూపకాన్ని రచించి, ప్రదర్శించిన 
రచయిత్రి శ్రీమతి ఓగేటి ఇందిరాదేవి అన్నపూర్ణాచంద్రమౌళి పుణ్యదంపతులు 
పుత్రిక. ప్రస్తావనలో పేర్కొన్నట్లు పుట్టినిల్లు పండితవంశం ఇటువంటి విశిష్ట 
రూపక రచనకు పుట్టింటి శేముషీవాసనా బలం ఎంతగానో ఉపకరించి 
ఉంటుంది రచయిత్రికి మీదుమిక్కిలి నిత్యవ్యాసంగం సాహిత్యాధ్యాపనం. 
హైదరాబాదు సిటీ కాలేజీలో ఆంధ్రాశాఖాధి పత్యం కొదవేముంటుంది? 
అవలీలగా అపురూపమైన ఈ రూపక రచనకు దోహదం కలిగింది. 

, ఈ ఒక్క రచన మాత్రమే కాదు ఈ రచయిత్రి 'ఆనందధార' వంటి 
అద్భుత చారిత్రిక నవలలు కూడా రచించారు. కొన్నేళ్ళ క్రిందట ప్రసిం 
వారపత్రికలో 'ఆనందధార ధారావాహికంగా ప్రచురితమై, రసజ్ఞ పాఠక లోకాన్ని 

(గట) 


వార్ని 1పని, ఇటీవలే గ్రంథ రూపంలో ఆవిష్కృతమైంది కాకతీయాంధ్ర 
వేర్చించిడ్జి రుద్రమదేవి వీరగాథ అందులోని ఇతివృత్తం గుండెలు పులకింపజేసే 
ముని శైలిలో రచించబడిన చారిత్రిక నవల, 

ప్రస్తుత 'శారదా విజయం' రూపకం ఒకవిధంగా నంకలన రచన 
అవుతుంది. శారదా దేవి తీర్చిన కవితాసాహితీ నభలో పాల్గొనే వారంతా 
కవయిత్రులు, రచయిత్రులే. దాదాపు పాతికమంది యావద్భారతంలో వివిధ 
ప్రాంతాలలో వివిధ భాషలలో నుప్రసిద్ధి నార్జించుకొన్న సాహిత్యమూర్తులు 
వారు. కొందరు నర్తకీ మణులూ ఉన్నారు మొల్ల, ళౌళ్ళపాక తిమ్మక్క, 
తరిగొండ వెంకమాంబ, మోహనాంగి రంగాజమ్మ, ముద్దుపళని మొదలైన 
తెలుగు కవయిత్రులు, మధురవాణి రామభద్రాంబ గంగాదేవి మొదలైన 
నంన్కృత కవయిత్రులు, గోదాదేవి, అక్కమహాదేవి, మీరాబాయి మొదలైన 
భాషాతీత దివ్యకవయిత్రులు ఇంకా ఇంకా మహాదేవివర్మ (ఉత్తరప్రదేశ్‌), 
త్రివేణి (కన్నడ నవలారచయిత్రి) నుభద్రాకుమారి (మధ్యప్రదేశ్‌), ఐరావతీకర్వే 
(మహరాష్ట్ర), లల్లాదేవి (కాశ్మీరు), మవోరమాతంబురాట్టి (కేరళ), సరోజీనీదేవి 
భారతీయ ఆంగ్ల కవయిత్రి మొదలైన అనేక కవయిత్రులను ఏకవేదిక మీదకు 
సందర్భ శుద్ధితో సమావేశపరిచి సరన్వతీదేవి సన్నిధిలో సారన్వత గోష్టి జరిపించగా, 
అది చూచి ఆనందించే అదృష్టం సామాన్యమైందా? 

ఆ అదృష్టాన్ని పంచుకొనే అవకాశం నాకూ కలిగింది ప్రనస్తుతాంధ్ర సాహితీ 
రంగంలో లబ్ధ ప్రతిష్టలైన అనేక కవయిత్రులు, రచయిత్రులు, ఉపన్యానకు 
రాండ్రు ఈ సాహితీ రూపకంలో వివిధ భూమికల్లో ప్రత్యక్షం కావటం కన్నుల 
పండుగే కాక వీనులవిందు కూడా అవుతుంది 

ఈ సాహితీ రూపక ప్రదర్శన నిర్వహణ బాధ్యత కూడా చేపట్టిన శ్రీమతి 
నత్యవాడ (ఓగేటి వారి బిడ్గ) ఇందిరాదేవి - రంగాజమ్మ, మొల్ల, అక్కమహా దేవి 
పాత్రలను ఆఅతిసమర్థతతో అభినయించ గలుగుతున్నారు డా॥ ఎన్‌ నిర్మలా 
దేవి గారి వంటి పండిత పరిశోధకాధ్యాపకురాండ్రు ఈ రూపకంలో పాల్గొని 
తరువాత తరువాత నిర్వహణ బాధ్యత కూడా స్కీకరించటం - నిర్మలాంతః 
కరణంళో సాధించే “శారదా విజయం'గా సంభావనీయం 

(00) 


రూపక వస్తువు ననుసరించి దీనిని జాతీయ సమైక్య దృష్టితో ఇఐ 
రూపొందించారని సదపదాన స్పష్టమౌతుంది కనుక దీనిని "సమైక్య , 
అని కాని, 'సమాహార భారతి అని కాని, సంభావించవచ్చు సరమ సంభావ్యకీ. 
ఈ అభిప్రాయమును రచయిత్రి కలభాషిణి పాత్రముఖంగా వాచ్యం చేయటం 
కూడా జరిగింది “సర్వ భాగత సమైక్యమును సాధించు సరన్వతీ దేవిక 
అపురూసమైన అలంకారములు మీరందరూ' అని అంటుంది కలభాషిణీ 
సరోజీనిదేవి మొదలైన కయిత్రులతో (పుట 10) ఇది అక్షరసత్యమైన అంశం 

ఈ రూపకంలో సాంఘికమైనవీ, కుటుంబసంబంధమైనవీ - కొన్ని 
సమస్యలకు పరిష్కారసూచన కూడా గోచరిస్తుంది కలభాషిణే తాళ్లపాక 
తిమ్మక్కతో అంటుంది “అమ్మా, తిమ్మక్కా! ఆడుబిడ్డల మధ్య నవతిసోదరిలో 
కలిసి కష్టసుఖాలనుభవించిన దానివి సమిష్టి కుటుంబాలుంటే సంఘన్వ 
రూపం కొంత జబ్బిడిగా ఉంటుందనే మాట ఆధునిక శాస్త్రవేత్తలు కూడా 
ఒప్టుకుంటున్నారు కాని ఇంట్లో ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం తక్కువౌతోందని 
చిన్న చిన్నకుటుంబాలు ఏర్పరచుకుంటున్నారట నవీనులు” (పుట 28) 

ఇందిరా దేవి ఎఎతో దూరదృష్టితో సంతరించిన సంభాషణ ఇది 

స్త్రీ స్వాతంత్ర్య ప్రసక్తి వచ్చింది కనుక ఇక్కడ ఒక్కమాట చెప్పాలి 
స్వతంత్ర దృష్టితో నేడు నారీలోకమంతా యావత్ర్రపంచంలోను విజృంభిస్తున్న 
కాలమిది అత్యవసరమైన ఈ దృష్టిని కూడా 'శారదా విజయం చక్కగా 
ప్రతిఫలిస్తోంది 

ముద్దుసళనితో తిమ్మక్క అంటుంది - “ఇంత ఇల్లూ సమర్థించుకొని, 
నేను తెమిలి, తాటాకూ గంటమూ చేతపుచ్చుకోవటం గగనమయ్యేది ఏ 
ముసలమ్మలో పక్కింటివాళ్లో చూశారంటే - 'అవ్వ! సిగ్గులేకుండా తిమ్మక్క 
మగవాళ్ళకి మల్లే కవిత్వం రాస్తోంది, పిదపకాలం! పిదప బుద్మలూ'" అని 
విమర్శించేవాళ్ళు” (పుట 35) ఈ మాటకు గంగాదేవి “స్రీకి స్త్రీయే శత్రువు 
అన్నట్లు ప్రవర్తిస్తే ఇంక మనం బాగుపడేది ఎప్పుడు?" అంటుంది ఈ మాటలు 
ఎంతో అంతర్విమర్శతో గూడిన మాటలు ఆత్మ విమర్శతో గూడిన అమృత 
వాక్కులు 

(30 


వార్ని ప్రస్తావించి, ఆయనగారి “ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దార 
వేర్చించినన్‌?” అనే పద్యపాదం జ్ఞప్తికి తెస్తుంది, కాలాన్నిబట్టి ఇక్కడ గోదాదేవి 
ముంద్షై? చిలకమర్తిముందా? అనే అనుమానం (ప్రేక్షకులకు కలుగవచ్చు 
దానిని నివృత్తీ చేసేందుకే గోదాదేవి చేత “ఈ సత్యలోకంలోనే ఉన్న ఆధునిక 
కవి' అని చిలకమర్తి వార్ని ప్రస్తావింపజేయడం జరిగింది ఇది ఎంతో బెచితీ 
భాసురంగా ఉంది 'సత్యశోధన కోనం కవితలు రమణీయంగా సృష్టించిన 
కవులు కీర్తిశేషులై సత్య లోకంలోకి కాక మరెక్కడకి వెళతారు? అనే ఉదాత్త 
భావన ఇక్కడ ధ్వనిన్తుంది 

అయితే చిలకమర్తి వారి పలుకుల్లో కూడా “నేర్పించినన్‌ అనేది 
స్రీవాదోద్యమదృష్టితో సమర్థించ తగిందిగా లేదు పురుషుడు నేర్చించక పోయినా 
స్త్రీతనంతతాను సర్వవిద్యాలూ నేర్చుకోగలదు ఈ భావం మనసులో ఉంచుకొనే 
ముద్దుపళని అంటుంది ఎంళోబాధతో - మనం ఎప్పుడూ ఆధారపడి బతికే 
వాళ్ళమే అవుతున్నాం ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత ఉండనీ, సంఘంలో మనది 
రెండవ స్థానమే పైగా కుటుంబ బాధ్యతలూ పిల్లల్ని కనడం పెంచడం వీటిలో 
సతమతమై పోతుంటిమి కదా! ' (పుట 53) 

ఇట్లా ఎన్నెన్నో ఆవశ్యక విషయాలను, సమస్యలను స్త్రీ వాదోద్యమ 
దృష్టితో ఇందిరాదేవి ఈ రూపకంలో సందర్భశుద్ధితో సంఘటించారు 

ఇన్ని మహావిషయాలు, రూపకమర్యాదకు భంగం రానీయకుండా 
(ప్రేక్షకలోకానికి పరమోత్కంరజనిందే రీతిలో సంతరించిన శ్రీమతి సత్యవాడ 
ఇందిరాదేవి శారదా విజయం అక్తరసత్యంగా భాసిస్తోంది ఒక విధంగా ఇది 
ఇందిరా విజయమే అందుకే నా ఆత్మీయమైన అభినందనలు 


వి.వి.యల్‌. నరసింహారావు 

రిటైర్డ్‌ డైరెక్టర్‌, ఆంఫ్ర ప్రభుత్వ విద్యాశాఖ 
ప్రస్తుతం ప్రాంతీయ సమన్వయాధికారి, 
నేషనల్‌ స్కూల్‌ భారతప్రభుత్వం 


(00 


"హైదరాబాద్‌ 
16-4-95 


కృతజ్ఞతలు 


ఈ రూపకాన్ని శారదా పాదపుష్పంగా సరి కూర్చటానికి చాలా మంది 
విజ్ఞుల నహాయమూ ఆశీర్వచనమూ కూడా లభించాయి. 


శ్రీ మధువావంతుల నత్యనారాయణ శాస్తి గారికీ, శ్రీ చాగంటి 
గోపాలకృష్ణమూర్తి గారికీ, శ్రీ పోతుకూచి సూర్యనారాయణ శాస్తి గారికీ 
శ్రీ అర్‌. ఎల్‌. కామేశ్వరరావుగారికీ - శ్రీ శిష్టాలక్ష్మీకాంతళాస్తి గారికీ, 
డొ॥ మృణాళినికి ప్రోత్సహించిన అనేకులకీ, వై, ప్రేమ్‌ కుమార్‌కీ కృతజ్ఞతాపూర్వక 
వినయాంజలి, ముందుమాటలు వ్రాసిన ప్రముఖులందరికీ అభివందనాలు. 
శ్రీ వేమురాజు నరసింహారావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు, నహాయ సడిన 
శిష్యులకి, ఆశీర్వచనాలు - ముఖ్యంగా చి॥ కాసోజీ భూషణ్‌ సహాయం 
మర్చిపోలేనిది. టీ వీ.లో (సరన్వతీ విజయం) శారదా సదస్సు సంక్షిప్త రూసకాన్ని 
ప్రదర్శించటానికి అనుముతించిన ఆంధ్రవ్రదేశ్‌ ప్రభుత్వం వారికి ధన్యవాదాలు 


విదేశాల్లో వ్రదర్శించటానికి అవకాశమిచ్చిన తావా నిర్వాహకులకి, 
శాయశక్తులా కప్పులు లేకుండా ప్రచురించిన పల్లవి ఆర్ట్‌ ప్రింటర్స్‌ శ్రీ నంఘవు 
రమేష్‌ గారికి ధన్యనాదాలు 


మా శారదా నదన్సు ట్రూపు వారిచే అనేక వ్రదర్శనలిప్పించిన 
సహృదయులందరికీ ధన్యవాదాలు, నహాయం చేసిననారికీ చెయ్యని తదిళగులకీ 
కూడా ధన్యనాదాలు. 
రచయిట్రి 
సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి 
హైదరాబాదు 


ఈ రూపకాన్ని ఎవరన్నా యథేళ్ళగా ప్రదర్శించుకోవచ్చును. 


రచయిత్రి పేరు చెప్టం మటుకు సభ్యత - మర్యాద 
ఫలానాచోట వేస్తున్నామని తెలిపితే సంతోషిస్తాను. 





(ఏ 


తిరలో శన్నో మిత్రీ ... (శాంతి పాఠం) 


ఈరువాత- 
తేనెలొలికెడి కవవాల మొల్లమాంబ 
నంగీత సాహిత్యచటులార్భటిన్‌ రామభద్రాంబ 
చవులూరు ఫణితులన్‌ తరిగొండ నెంకాంబ 
కవితా మహోత్తుంగ తరంగిఖీ మధురవాణి 
మాధుర్య రనర్వురీ రాణి గంగాదేవి 
మంజరీ ద్విపదల చెన్నారు తిమ్మక్క గొరు 
ప్రొఢ కవి తాప్రహేల యౌ ముద్దు పళని 
ఇందిరామందిర రుచిర నాట్యలేఖ చంద్రరేఖ 
కృష్ణ్ణాయలపుత్రికవయిత్రి మోహనాంగి 
కనకాభిషేకంపు రీవులాలయించు రంగాజమ్మ 
ఛందో విజ్ఞాన పారమ్య రమ్యకృష్ణాజమ్మ 
వాక్కులే వేలైన అవ్వ కాశ్శీరలల్ల 
జ్ఞానపీఠ గృహీత మహదేవి వర్మ 
వీరనారి చౌహాను సుభద్రా కుమారి 
నవలారచనలో మేటి కర్ణాటత్రివేణి 
విష్ణు భక్తినుప్పాంగు గోదాదేవి మీరాబాయి 
మల్లికార్జున సేవా నిరతి అక్కమహాదేవి 
ప్రపంచ విఖ్యాత కవికోకిల సరోజినీదేవి 


(61) 


కరము చ్‌ దానా సాహిత్య సరణిఇరావతి వ 
మళయాళవుణాప్రవాభమనోళతమ . . 41 
పాండితీ విభవమండిళత బెంగుళూరు నాగత్నమ్మ 
ప్రఖ్యాత గాజనర్తకీమణులు లకుమా మాచట్లేవీ 
నీ చరణ సేవకై ఏతెంచినారు 

విద్యకు నిధానమౌవినాయాంబురాశి 

తిలికళలు వెదజల్లు బంగారు తల్లి 

కడకంటి చూపైన మా పైన బరిపి 

దీవింపవే మమ్ము అనుదినమ్ము 

చెల్లింపవే అమ్మ ! ముద్దుమురిపాలు 

శ్రీ శారదాదేవి అభయహస్తాన 

పాలించుకో మమ్ము అహరహమ్ము - 


వ్య 


న. 


1 శొరదా విజయం । 


శ₹ంరదాం విజయం 
ప్రస్తావన 


శ్లో టక్షొం బరధరం ఎమ్లం శళివర్లమ్‌ చతుర్భుజమ్‌ 
ప్రనన్నవదనం ధ్వాయేల్‌ నర్వ విఘ్మోవళాంతయే ॥ 
తెరతీసిన తరువాత .. 


కల 


కల 


తుంబురుడు ప్రవేశించును 


స్వస్తి! నేడు సత్యలోకము మిక్కిచి సుందరముగ నున్నది, నవ్వుల 
కలకలలళో గాజుల గల గలలతో చీర ల రెప రెపలళో కోలాహలముగ 
నున్నది సంగతి ఏమో కనుగొనెదను గాక 


(బిగ్గరగా) - కలభాషిణీ, కచ్భపీ, ఇటురండు - 


(ప్రవేశించి -) అర్య! తుంబురులా? తమరకాకచే సత్యలోకము 
సంతోష పూరితమైనది అన్నట్లు కచ్చ్ళపి వీణయై అమ్మవారి 
హస్తమలంకరించి నది పిలిచిన విషయమమో సెలవిండు 


అమ్మవారు సరన్వతీదేవి వీజాగానము చేయుచుండెనన్నమాట 
సరియే. ఆ కిల కీల లేమిటి? 


నేడు శారదా సదస్సు జరగబోవుచున్నది భూలోకములో భరత 
ఖండములోని (ప్రసిద్భలయిన కవయిత్రులు కొందరు దేవి సేనకు 
సమాయత్ర్తమగుచున్నారు 


కల ' 


1 శారదా విజయం । 


అటులనా! అయిన ఈ నదస్సులో తప్పక పాల్గొన వలసినదే. నభా 
నిర్వాహత్తురాలివీ నంధాొన కగ్తినీ నీవేనా? 


ఆర్యా! ఆంత సెద్దమాటలనకుడు. ఏదీయో వాణిదయ, 


నీ వినయము నేనెరుగనిదా? టెను ఈ శారదా సదస్సు నరస్వతీ 
విజయమై సాహితీ రూపకముగా ప్రదర్శింప బడబోవుచున్నది గదా! 


అందులకే ఈ సభాభవనము రనజ్ఞులైన (పేక్షకులతో క్రిక్కిరిసియున్నది. 
ఈ నాటకము బ్రదర్శించుటకు వేనెంతయు నువ్విళ్ళూరుచున్నాను. 


నహజమే సాక్టాత్తు చదువుల తల్లి శారదాదేవి సభను తిలకించి 
మైమరచి పోవుట. పక్ళ్శత్తుగా గాని సిద్ధింనదుగదా. ఇంతకు నీ 
వాటకమును రచించి ప్రదర్శించుచున్న దెవరు? 


రచయిత్రి ఇందిరొదేనీ. ఓగేటి చంద్రమౌళి, అన్నవూర్ణలకు 
జన్మించినది. డాక్టరు సత్యవాడ నెంకటేశ్వరరావుగారి కోడలు. 
హైదరాబాదులోని పీటీ కాలేజీలో ఆంధ్ర శాఖాధిపతి. యధాశక్తిగా 
తన రచనలతో భాషాయోష నర్చించుచున్నది. పుట్టినిల్లా 
పండితనంశము చిలుకూరి పాపయ్యశాస్త్రి, దినాకర్ల వేంకటావధాని 
మొదలైన ప్రముఖ గురువుల శిష్యురాలు, ఆర్య తుంబురుడా! మరి 
నేను పోయిరానా! అహుతుల బెత్సుక్యము నింక పరీక్షించుట 
పాడిగాదుగదా! 


అట్లే 1నీ చేషధారణమంతయు సిద్ధముగనే యున్నట్లున్నది నేనును 
పేక్షకులలో నుండి రన రమ్య సాహితీ దూపకమును శారదా 
విజయమును తీలకించెదను, కల్యాణాయ నతాంభూయాల్‌. 


( కలభాషిణీ తుంబురులు నిష్క్రమింతురు ) 
44 3 


అనా ానాతానానాలలనా శౌరదా వజయ౦ అనానను 


కల్యాణాయ సతామ్‌ భూయాత్‌ దేవో 
దన్తావళానన శరణాగత సంకల్ప కల్పవాకల్చ్ప పాదపః 


(అని చదువుతూ కలభాషిణీ శారదాదేవివి తీనుకుని వస్తుంది.) 
(ఇద్దరూ కూర్చుంటారు). 


శారద  " (చిరునవ్వుతో) - కలభాషిణీ కవయిత్రులతో గోష్టి ఏర్పాటు 
చేశానవ్నావు గదా ? 


కలభాషిణి శల్లీ! కవయిత్రులు నీ ఆజ్ఞకై వేచివువ్నారు - సదస్సుకు వారిని 
ఆహ్వానించమని సెలనా? 


శారద ఆవశ్యము కలభాషిణీ. 


కలభాషిణీ - పంపా విరూపాక్టబపహంజటా జూటికా రగ్వధ ప్రనర సొరభ్యములు 
నుప్రసీద్దములు. శారదా మాతా! ఈమె గంగాదేవి హంపీ విద్యా 
నగరమున ధర్మరాజ్య నంస్థావనము చేసిన వారివార 
బుక్కరాయలలో బుక్కరాయ మహీపతి కోడలు. వీరకంవరాయల 
ప్రియపత్సి. తన భర్త విజయము కథావస్తువుగా గంగాదేవి 
మధురావిజయము అను సంస్కృత కాన్యమును రచించినది. 


గంగా _ - భారతీదేవీ! నమోన్నమ. 
మహాకవి ముఖాంభోజ మణిపంజర శారికామ్‌ 
చైతన్య జలధి జ్యోత్నాాం దేవీం నందే సరన్వతీమ్‌ 
(అని నమస్కరించి వెళ్ళికూర్చుంటుంది) " 
కల రావమ్మా మొల్తా! దేశకాలతీతమైన రమణీయ రామాయణ 


కథను కావ్యంగా మలిచి అరిధ్ర సాహితీ వనంలో మొల్ల 
మొక్కయై మొలిచి తన పద్య ప్రసూవాలతో ఆశావకాశాలను 


అననన శారదా విజయం అనననాననననననానానా 


మొల్ల 


కల 


నువాసనా భరితంచేసిన వినయ శోభిత, కేననవరప్పుత్రి మొల్ల నీ 
'సేవామహోత్సవానికై ఎతెంచినది మాతా! 


(చేతులు మోడ్చి -) 


మేలిమి మంచుకొండ నువమింపగ జాలిన యంచనెక్కి వా 
హ్యాళినటించివచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వుదేరగా 
నాలిక సోగకన్నుల నివాళి యొనర్చి ముదంబు గూర్చువి 
ద్యాలయవాణి శబ్దముల నర్థములన్‌ సతతంబు మాకిడున్‌ 


(అని కూర్చుంటుంది) 


శ్రీ వేంకటగిరిపతి బిరుదు గజ్జెల ముప్పిడి కటారమెత్తిన 
అవతారము సంకీర్తనాచార్యులు తాళ్ళపాక అన్నమాచార్యులు, 
ఆయన భక్తి గీత తరంగములు పదకవిత్వ భావుకసాగరములలో 
ఎగసివడీ తెలుగునేలను ఆపాత మధురము ముంచి 
తేల్చుచుండును అన్నమాచార్యునిధర్మపత్ని తాళ్ళపాక తిమ్మక్క, 
సుభద్రాకల్యాణ ద్విపద కావ్యకర్తి భువనేశ్వరీ! నీ సేవకు 
సమాయత్తమైనది 


తీమ్మక్క (నమస్కరించి) 


కల 


యాకుందేందు తుషార హారధవళా' యాశుభ్రవస్త్రాన్వితా 
యావీణా వరదండమండితకరా యాశ్వేతవద్మాసనా 
యా (బహ్మర్చిత శంకర (ప్రభృతిభిర్దేవై స్సదా పూజితా 
సామాంపాతు సరన్వతీ భగవతీ! నిశ్శేష జాడ్యాపహా | 
(కూర్చుంటుంది) 


“వేంకటాచల మహాత్మ్యమును, వేదాంత తత్త్వమును, రాజయోగ 


సారమును, అనేక పుణ్యాత్మక ద్విపద కథలను కూర్చిన 


న క్షే శుక నాావాతవతప నాకారు 


నానాననవనానలాాలా రౌరదా విజయం అననన 


వెంక 


సరస్వతి 


కలభా 


రల 


భవ్యచరిల్రొ! తరిగొండ వేంగమాంబా! రావమ్మా! నీ భక్తి రచనలలో 
వాణీనికె సేయవమ్మా! రాజస్థానమున మీరాబాయిఎట్లో తెలుగు 
వారికి నీ నట్లు అఆజీముత్యము వంటిదానివి దారికినావు ! 


(నమస్కరించి) 


సరస్వతీ! నినుస్మరించెదము 

కనికరింపుమూ కలభాషిబీ! 

విరాట్‌ స్వరూపిణి విపంచిధారిణి 

విరించి హృత్‌ సంచారిజి! 

కృపాకరీ నీ అపాంగ వీక్షణ మపారముగ ్రకటింపు మా 
అపాయకరమగు ఆఅవిద్యబాపగ 

నుపాయమిలజూ పింపుమా |! సరస్వతీ నిను... 

ధరాస్థ్రలిని భక్తహృదయ వాసిని - 

దయా (ప్రసారిణి మేమిటుల్‌ 

కరాంజలులు నీకజస్రమిళ్తుము 

వనరంబులీయగ రమ్మిటుల్‌ - సరస్వతీనిను .. 

(చిరునవ్వుళో) చూశావా కలభాషిణి! వెంగమాంబ ఎంత 
తెలివైనదో, నిన్ను మంచి చేసుకోవటం ఎంత అవసరమో ఆవిడకి 
బాగా తెలుసు 

ఏమిటమ్మా! ఇవాళ నీ పరిహాసమునకు నేను పొత్రురాలినైనాన. 
(చిరునవ్వూ, సిగ్గూ కలగలిపి అంటుంది కలభాషిణి) 

నా అభిప్రాయం గ్రహించాొవు గదా - ఆం! మిగిలిన కవయిత్రులను 
నూడొ పిలువు మరి 


, ఆదిగో రానే వస్తోంది జననీ! మధురవాణి తంజపురి నాయక 


రాజమణి దిగంత విశ్రాంఠకీర్తి సంగీత సాహిత్య సమరాంగణ 


వావాాలతవవాతానాాాంాలానాఖాన..... 5 కాకాను 


అనననననననాననానవమిన శౌరదా విజయం అణానణనాననానాననననని 


మధుర 


కల 


కల 


చశ్రవర్తీ, శారదా ధ్యజనిర్వాహకుడూ అయిన రఘునాథ రాయల 
కొలువులో అలరిన లలనామణి, గీర్వాణవాణీ ధురంధర 
సంప్కృతంలోకి రఘమునాథుని రామాయణాన్ని అనువదించి 
కనకాభిషేక గౌరవాన్ని పొందిన మహిళాశిరోమణి. 


: సింహాసనము చారుసిత వుండరీకంబు 


చెలికత్తె చెలువారు పలుకు చిలుక 

శృంగార కుసుమంబు చిన్నిచుక్కలరాజు 
పసిడి కిన్నెరరీణ పలుకుతోడు 
వేదాదివిద్యలు విహరణ స్థలములు 

చక్కని రాయంచ యెక్కిరింత 
నలువనెమ్మోము(దమ్ములు కేళిగృహములు 


'తళుకుటద్దంబు సళ్కవుల మనసు 


ఎపుడు ఏ దేవికాదేవి ఇందు కుంద 
చంద్ర చందన మందార సారవర్ణ 
శారదాదేవి మా యెద జాలు గాక |! 


; దేవి అన్నట్లుగా అందరూ నన్ను పట్టించారేమిటిట్లా పలుకు 


చిలుక... అంటూ, 

ఇష్టసఖివి - నీ మాట మరువవచ్చు వా కలభాషిణీ | (అంటూ 
ఠకూర్చుంటుంది.). 

(చిరునవ్వుతో) 

రఘమునాథనాయక అస్థానభూషణమా || 

రామభద్రాంబా! సాహిత్య సామాజ్య భద్ర పీఠారూఢా! 
రమఘమునాథాభ్యుదయాదులు రచించిన ప్రజ్ఞారూపమా! రావన్మూ 
హంస వాహన పేరోల గానికి- నువ్వూ మధురవాణీ తంజావూరి 
నగరింటి లక్ష్మీసరన్వకులుకదా, 


అాాాలాతాలవవతావననాతు.... 0 తదను హునంతటతాాాపడారు 


ఇనానాననననననిాాణణణల కొరదా విజయం అాణణణనానానననననననిను 
రానుభద్ర : (చేతులు మోడ్చి) 


కలభా 


దోర్భిర్యుక్తా చతుర్భిః సృటికమణిని ైరక్షమాలాందధానా 
హస్తేనై కేన పద్మం సితమ పిచశుకం పుస్తకంచాసరేణ 

భాసా కుందేందుశంఖ నృటికమణిని భాభానమానా సమానా 
సొమేవాగ్దేవతే యం నివనతువదనే సర్వదా సుప్రసన్నా 


శుకమా - సరిసరి 
(రామభద్రాంబ నవ్వుతూ వెళ్ళి కూర్చుంటుంది.) 


తంజావూరు నాయకరాజుల కాలం విద్వన్మండలికి 

చిత్ర కొవ్యాలకీ పదశవిత్వానికీ ప్రతిపద్య నార్తాచను 
తృృతికీ లలితకళలకీ నిత్యాన్నదాన నిరతకీ వెలను. 
తంజపురి నర్తకీమణులు అప్పరపలను బోలెనర్తింప 
నేర్తురు ముద్దు చంద్రరేఖా ! ఇటువచ్చి దేవిని సేవించు 
కోనమ్మూ 


అట్లాగే వ్రతాపరుద మహారాజ అస్థాన నర్తకినైన మాచల్లేవీ 
రెడ్డిరాజుల గృహ రాజసొధ విభూషణమవయిన లకుమాదేవీ 
మీరు కూడా వచ్చి నాణిని సేవించుకొందురుగాక 


లకుము, మాచల, చంద్రరేఖ ' జయజయహే భగవతి నురభారతి 


తవచరణొ ప్రణమామ : 
నాదబ్రహ్మమయి జయవాగీశ్వరి 
శరణంతేగచ్చాను । 

త్వమసి శరణ్యు, త్రిభువన ధన్య 
సురముని వందిత చరణా, 


అపతతవాాత ఖాతాల...” అయం చితాతాాాంాకానాలకాన్లా 


అికనననినననానాలాాాలా శారదా విజయం అవాననననననననిననును 


కల 


కృష్ణాజమ్మ 


కలభా 


' రంగా 


/ 


నవసరస మధురా కవితా ముఖరా 

స్మితరుచిరుచిరా భరణా " ॥ జయజయహే ॥ 
ఆసీనాభీవే మానస హంసే 

కుందతుహిన శ! ధవళే 

హరజడతాంకురు, బుద్ధి విశాసం 

సిత పంకజ తను విమలే ॥ జయజయహే 1 
(నృత్యం అయ్యాక ....) 

తల్లీ! వాగధీశ్వరీ! తంజపురిలో వెలసిన మరొక రత్నం నిన్ను 
ఓవించుకోవటానికి ఆరుదెంచింది, అమె ఇరువదారు 
ఛందములలో నేర్పరియని పేరెన్నికగన్న కృష్ణాంబ 


నకలలోక నంఘేవ్యమాన దివ్యచరణా! సకల కళాప్రపూర్ణ 
చంద్రవదనా! వునఃపున:ః నమోన్నమః 

(కృష్ణాజమ్మ కూర్చుంటుంది.) 

మీదు మిక్కిలి తంజపురి మహిళల వైదుష్యము కావ్య 
నిర్మాణచాతుర్యమును గిరాం దేనివైన నీకు అలంకారములు 
సరస్వతీ మాతా! రంగాజమ్మను పిలుస్తున్నాను 

దక్షిణాంధ్ర నాయకరాజ మఘవుడు విజయరాఘవుడు మన్నించు 
అంగనామణీ! ఉషాపరిణయాద్యనేక వ్రబంధములను రచించిన 
ప్రొాఢ పరిజ్ఞాననరణీ | కనకాభిషేకమును పొందిన తరుణీ! 
రంగద్న్గుణ కదంబా! రంగాజవ్నా! నలువరాణీని 
సేవించుకొందువుగాని రావమ్మా! 


| ముద్దులాల్కెడి తెల్లుపద్దియమ్ములు 


గోరుముద్దలు గాగ బువ్వంబెట్టి 


నననాననామాానానననా శొరదా విజయం అణాణణాలనానాాాాననాు 
పదముమోవుట నేర్చునదనులో పదునైన 
పద కవిత్వపుటూత పట్టానంగి 
తరుణీత్వముదయించు తరుణాన 
అష్టభాషలు కంఠపాఠమ్ము సేయనేర్చి 
కృతి శశూదయవేళ ధృతకన కాభి 
'షేకము పేరి పురిటి స్నానములుపోసి 
విజయరాఘవు మత్రాణ విభుని 
విభవ మంటపంబైన ఇందిరా మందిరమున 
నధివసించెడు ననమభాగ్యమునానంగి 
అదరించిన వాగ్దేవతా |! నమోస్తు. 
(రంగాజీ కూర్చుంటుంది) 


కల భాషగ తప్పువరాయరగండగడు, కర్ణాటాంధ్ర క్షమానాధుడు సాఫాతీ 
సమరాంగణ సార్వభౌముడు సంగీత సాహిత్య శిల్చ చిత్రలేఖనాది 
కళాపోషకుడు, భువనవిజయ భద్రపీఠికావి రాజమానుడు అయిన 
శ్రీకృష్ణదేవరాయల కుమార్తె, రామరాయల ఇల్లాలు మోహనాంగి 
యను నామాంతరమున పిలువబడు తీరుమలాంబ దేవీ! ఈమె 
మరిచీ వరిణయమును, వరదాంబికా వరిణయమును 
రచించినది 


మోహనాంగి సరస్వతీ నమన్తుభ్యమ్‌ వరదే కామ రూపిణి 
పద్మపత్ర విశాలాక్షీమ్‌ వద్మ కేనర వగ్గినీమ్‌ 
నిత్యమ్‌ పద్మాలయాందేవీ సామాంపాతు సరన్వతీ 


(కూర్చుంటుంది.) 
వణాాాతానాలుతాచమదాతినతనవాతని.... చతులమకతతాయలతతతాపనిుదవము 


అానాాాాలలాలణలాల నశొరదొా విజయం అణణణలణననాననకనననననినా 


కల శారదాంబా |! ఈమె ముద్దుపళని - నాయకరాజుల అనంతరము 
తంజావూరును పాలించిన వ్రతాపసింహుడు గారవించు ముద్దు 
పలుకులచిలుకల కొలికి, కావ్యములను అంకితము పుచ్చుకొనిన 
అదృ్శన్టవతి, తను రచించిన రాధికాసాంత్వనవుదధుర 
కావ్యరససుధాధారలు చూరలిచ్చినది. 

ముద్దుపళని - 
సర్వజ్ఞతామ్‌ సదసి వాకటుతామ్‌ ప్రనూరే 
దేవి తృదంధ[ఘ్రి సరపీ రుహయోః ప్రజామః 
కించ న్ఫురన్మకుట ముజ్వల మాతపత్రమ్‌ 
ద్వేచామరేచ మహతీమ్‌ వసుధాందదాతి 


కలభా తిరుస్పావై రచించి ద్రవిడ దేశాన్ని మిక్కిలి ప్రభావితంచేసిన 
నుహోత్తమ కన్యారత్నమూ, విశిష్ట, వైష్ణు మధుర భక్తురాలూ 
ఆముక్తమాల్యద, చూడి కుడుత్త నాచ్చియార్‌, ఆండాళ్‌ అని 
పేఠన్నికగన్న గోదాదేవి సరన్వతీ ! నీ సదస్సును పావనము 
చేయుచున్నదమ్మా (గోదాదేవి నమస్కరించి కూర్చుంటుంది). 


కల , కర్టాటక దేశాన అక్కమహాదేవి పేరు జగత్ర్రృసిద్ధంగదా పలుకుల 
తల్లీ! పరమోత్తమ వీరైవ దీళ్లా పరతంత్ర వచన రచయిత్రి 
అక్కమహాదేవి వచ్చింది వరదాయినీ |! (అక్కదేవి అంజలిచ్చి 
కూర్చుంటుంది ) 


కలభా . ఈమె పేరు విన్నంతనే భారత ప్రజలు మైమరచిపోదురమ్మా 
హంసనాహనా | ధన్యజీవి శ్రీకృష్ణ భళ్త శిఖామణి తపస్విని 
మీరాబాయి నీ సదస్స్పునలంకరించుచున్నది తల్లీ 1 


మీరాబాయి '  (ప్రనేశించి చేతులు మొగిడ్చీ తర్వాత కూర్చుంటుంది). 
కావజవాాాతాతానాలాతాతలాలాలం.. 10 అతతకతతానతునాతతాతకులనకాతారు 


కలటా 


నరోజీని 


కల 


1 శొరదొ విజయం | 


అ వచ్చుచున్నవారిని గుర్తించివావా. జననీ ! ఆమె సరోజిని, ఓ 
వంగ దేశపు కన్యాలలామమా! తెలుగింటి కోడలమ్మా! భారతదేశపు 
శ్రవి కోకిలమ్మా, న్వతంత్ర నంగ్రామ శంఖభారానమా! రానమ్మా 
సరోజినీనాయుడూ వాగీశ్వరీసేవకు, 


గొడెస్‌ వరన్వతీ |! హర్‌మేజెస్టీ, గ్రాంట్‌ అస్‌ ఆల్‌ ్రెజన్స్‌ ఆఫ్‌ 
మైండ్‌ అండ్‌ ఫిల్‌ ఇట్‌ విత్‌ థాట్స్‌ ఆఫ్‌ యూనివర్సల్‌ బ్రదర్‌ 
హుడ్‌- 


భువనేశ్వరీ! జ్ఞానపీఠ గ్రహీత ఉత్తరప్రదేశ సంజనన విభాసిత 
మహాదేవివర్మ నిన్ను సేవించ వచ్చింది 


మహాదేవివర్మ . జ్ఞానదాత్రీ, గీర్వాణీ ప్రణామములు. 


కం 


శినేణీ 
కల 


సుభద్రా 
కల 


నాగరత్నం . 


కల 


ప్రఖ్యాత కన్నడ నవలా రచయిత్రి త్రివేణి నీ నభకి వచ్చింది 
మాతా! సరస్వతీ. 


నవనవకధా వైలక్షణ్య చమత్కతీ సరన్వతీ! నమస్సుమాంజలి, 


భారత మధ్యప్రదేశ వైడూర్య మణీసుభ(ద్రాకుమారి చౌహాను ! రా 
తల్లీ వాణిసేవకి. 


సొభాగ్యదాయినీ |! నమో నమస్తే భగవతీ | 


కళా స్వరూపం నద్గుణరళ్నం బెంగుళూరు నాగరత్నం నీ సదన్సుకి 
చనుదెంచింది భారతీదేవీ | 


నన్నుగన్న తల్లీ! వా భాగ్యమా ! ధర్మాంబికా ప్రణళులు. 


మహారాష్ట్రమునకు చెందిన (ప్రాచీన సంస్కృతీ సంవర్ధిత చరిత్ర 
ఇరావతీ కార్వే శారదాదేవీ నీ సన్నిధికి చనుదెంచింది. 


ఐరావతి 


కల 


కల 


మనోరమ 


కల 


సరోజిని 


కల' 


।: శౌరదా విజయం | 


+ వాగ్దేవీ ! నీకు పున. పున వందనములు. త్వదీయ సభా 


విరాజమానలై యావద్భారతమునకు విశేషించి స్రీ జాతికి 
గశ్వకారణమైన రచనా విశారదలకు రమణీమణఖులకు 
అభివందీనములు, 


కాశ్మీర కవయిత్రి లల్తాదేవి నీ పరిచర్యకై ఏతెంచింది దేవీ! 
వరదాయినీ ! కాశ్మీర పురవాసినీ ! జ్ఞాన నరన్వతీ ప్రణతి - ప్రణతి 


గీర్వాణీ! సుందర కేరళ కవయిత్రి మనోరమా తంబురాట్టి 
అనురక్తితో నీ సేవకి ఏతెంచింది 


విరించి పత్మీ కమలాననస్థితా | సరన్వతీ ! నృత్యతువాచిమేనదా 


పురంధ్రీ మణులారా ! సదస్సును ఏ భాషళో (ప్రారంభిస్తారు 
ప్రాఢ సంస్కృతముతోనా ? కన్నడ కన్తూరితోనా ? తియ్యని 
తెనుగుళోనా? లేక.. .. 


ఆంగ్ల్గముననో, వంగముననో 


పూర్తిచేయు వరకునూ తొందరేగదా మా నరోజినికి నీ మాటలు 
కాదంటినా? సర్వభారత నమైక్యమును సాధించు సరన్వతీదేవి 
అపురూప అలంకారములు మీరందరూ, నీపు వంగ 
దేశమునుండివచ్చి అంధధ్రుణ్మి చెట్టబట్టి ఆంగ్లభాషా 
రచయిత్రివైతివి అక్క దేవి కన్నడ దేశాన జన్మించి ఆంధ్రదేశాన 
శ్రీగిరి శిఖరాన నెలకొన్న చెన్న మల్లికార్డునుని సేవించి కడకు ఆ 
స్వామిలో లీనమైపోయినది.మీరాటాయి సౌరాష్ట్ర రాజస్థానములను 
ఈన జన్మముచే తనియించినది, మధురవాణి, రామభద్రాంబలు 
లెలుగింటపుట్టి సంస్కృతమున శవిత్వవ్యాసంగము నెరపిరి. 
గంగాదేవి తెలుగింటవృట్టి కర్ణాటక 6 జ్యమును మెట్టి 


రంగా 


కల 


మధు 


రంగా 


మోహన 


ముద్దుని 


సరస్వతి 


కల 


గంగ 


1శారదా వఎజయం 


విశాలభారతమునకు గర్వ కారణమైన గీర్వాణ భాషలో 
కవిత్వమును చెప్పినది ఉత్తమ సంస్కారముగల కవయిత్రుల 
ధ్యేయము విశ్వమానవ కల్యాణమే గాని ప్రాంఛ భేదమును 
పెంచుట కాదుగదా - 


“ నువ్వు చెప్పింది చాలా బాగుంది కానీ ఈమధ్య భూలోకం 


నుంచి వచ్చిన విశ్వనాథ సత్యనారాయణటమ్మా - ఆయన 
తెలుగు భాషని గురించి ఒక పద్యం చదివి సమకాలికుడైన 
శ్రీశ్రీకి వినిపిస్తుంటే నేనూ వినటం తటస్థించింది 


బెను ఎంత చక్కగా రాస్తాడమ్మా ఆయన - కానీ మధురవాణి 
ఎదో చెప్పబోతున్నట్ట్లుంది - చెప్పవమ్మా! 


ఏది ఏమైనా జనని సంస్కృతంబు సకల భాషలకును అనగా 
వినలేదా అమ్మలారా! 


నిజమే కొని మెచ్చుటాడుబిడ్డ అయిన తెలుగు మేలుగదా 


దేశభాషలందు తెలుగులెన్స అనికూడా అందువా ఏమి? పుట్టి 
మునిగిపోతుంది సుమా 

ఓహొ తుంగభద్రలో పుట్టి యా మోహనాంగీ - 

మోహనాంగి మాటను నున్నించి ఈ సభను ఇప్పటికి తెలుగు 
కవిత్వముతో ప్రారంభించుచున్నాను మొల్లా! 


అమ్మయ్య దేవియే తేళ్చినది మొల్లమాంబా! నీ మధుర 
కవిత్వమును విన్చించు - 


అదేమమ్మా కలభాషిణీ! కవిత్వము మధురముగాక ఎట్లా 
వుంటుంది ప్రత్యేకించి మొల్ల వైశిష్టమేమిటి? 


నమన 13 అకనానాాశాతాాాణములాతోతని 


కలభా 


గంగా 


కలభా 


ముద్దు 


రామ 
ముద్దు 


కల 


సుభద్ర 


1 శారదా విజయం | 


* నిజమే గంగాదేవీ! వేధురా విజయ కవయిత్రివి - పంష్కృత 


కవయిత్రినై తెలుగు తేనెల మాధుర్యమును గూర్చి ప్రశ్నించటంలో 
ఆశ్చర్యం లేదు. 


ఏమి వ్యంగ్యమమ్మా! 


అమ్మవారి అత్మయే అదికదమ్మూ - కాదుకాదు అమ్మవారి 
అల౦ంకారముల ఆత్మ - 


ఆ కులుకులకర్థము చెప్పనా? 
కులుకులా? పలుకులా? 


ఏవైనా ఒక్కటే చిలుకక - అయిన నింతకీ కలభాష్‌ణీ పల్కుల 
గోలమీ కర్థముకాలేగా? కావ్యస్యాత్మా రపధ్యనిః కదా - 

ఏమది? గోలా? బెరా! బిరౌర! ఎంత నెరజాణవు పళనీ! 
నన్నింతమాట యని భాషాయోష వభలో పరిఢథవిల్ల గలవనేనా! 


ఇంతకూ మొల్ల శేనెపద్యము .. 
చెప్పన్నా వినవమ్మా సుభద్రాకుమారీ! 


తేనెసోక నోరుతీయన యగురీతి 

శోడ నర్ధమెల్ల దోచకుండ 

గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము 

మూగ చెవిటివారి ముచ్చటగును 

చక్కగా చెప్పావు కవిత్వ లక్షణాన్ని మొల్లా! కఠినమైన భాషలో 
కవిత్వం రాస్తే అయోమయంగా వుంటుంది. తేలిక మాటలతో 
చెప్పాలంటున్నావు. 


తతా 14 అంాాాంలాములలలతామవకాాలనానను 


మొల్ల 


సుభ 


మధు 


కలభా 


లల్లాదేవి 


| శొారదొ విజయం । 


అవును మహాదేవివర్మా! 


కందువ మాటల సామెతలందముగా 
గూర్చి చెప్పనవి తెలుగునకుం 
బొందై రుచియై వీనులవిందై మరి 
కొనిపించు విలుధుల కెల్లన్‌ 


*- ఎట్లా చెస్తే తెలుగుభాష అందంగా వుంటుందో తెలియజెప్పావు 


వెఎల్లా! ఒకరకంగా ఏ భావకైనా ఓజోగుణంకంటే 
లలితపదజాలమే మేలు అనిపిన్తుంది. 


; నిజమే కానీ మాకాలంలో కవిత్వ లక్షణం మారిపోయింది 


చెప్పగవలె విరిపొట్లము విప్పినగతి... అనే వాళ్ళు. 
టను 


నువ్వు చెప్పిన కవిత్వ లక్షణం సార్ధకంగా ఒక పద్యం చెప్తావా? 
మొల్తా ! దత్తపది ఇస్తాను -పూర్తి చెయ్యాలి, 


తప్పక్ష ప్రయత్నిస్తాను -ఎమిటో ఆ దత్తపది? 
బావుంది -మొల్లకి లల్ల దత్తపది ఇవ్వటం ఊ -కానీ లల్లా. 


గుమ్ము బున్సు, రింగు, బొణుగు అనే వీనులవిందైన తేట 
మాటలు ప్రతి పాదంలో రావాలి గజేంద్రుణ్ణి కాపాడటానికి 
నన్తున్న మహావిష్ణువు స్వరూసం మాకు కనిపించినట్టుండాలి 
ఆయన అభయవాక్కులూ వినిపించాలి సుమా 


సరస్వతీదేవి అనుగ్రహం వుంటే ఏదైనా సాధ్యమవుతుంది 
అల్లాంటప్పుడు ఈ దత్తపది సాధ్యంకాదా? 


15 


అంళొ 


సుభ 


। శారదా విజయం | 


అని లాభిహతీ దక్షిణావర్త శంఖంబు 
గుంఫింతంబై కేలగుమ్ము రనగ 
గొడగై తరచుగా బడగలొక్కిడ దట్టి 
, భుజగాధిపతి మీద బుస్ఫ్పురనగ 
చరచి నిబ్బరముగా బరతెంచు ఖగరాజు 
రెక్కగాడ్చులు మింట రింగురనగ 
దొంతి బ్రహ్మాండపంక్తులు బొజ్బలోనుండి 
బెణకీ యొక్కొక్కమాటు బొణుగురనగ 
కూకకనుచూపు మేరకు కోకవినరి 
వెరవకు వెరవరు వెరవఠు వెరవకనుచు 
నుద్దవడి వచ్చి గజరాజు నొద్దన్రాలె 
నార్త రక్షణచణుడు నారాయణుండు - 


ఆహా. ఎంతబావుంది మొల్ల పూర్తిచేసిన దత్తపది - ఎన్ని చెప్పండి 
ఆడవాళ్ళ కవితలు ఆర్ధతకీ పుట్టిళ్ళు 

నిజమే - నిజమే - పురుషులు ప్రౌఢ గంభీరంగా రాస్తారు - మనం 
మృదు మధురంగా ్రాస్తాం. సహజమైన చిత్తవృత్తి ఎక్కడ 
దాస్తాం? 

లల్గాదేవీ! నీ వాక్కులు కొన్ని చెప్పనా? 

శివుడికీ కేశవుడికీ బుద్భడికీ భేదంలేదని నా ఉద్దేశం మనిషికున్న 


సమస్యలు చాలకనా మతాల పేరిట కొట్టుకోవడం లల్లవాక్కులు 
విని బాగుపడీికే బావుండు మానవుడు 


బావుంది లల్లా! మతభేదాలలో కొట్బమిట్టాడుతున్న జాతికి గొప్ప 
కనువిప్పు నీ మాట - ఏకేశ్వరోపానన మన కర్తవ్యం గదా- 


16 


అనననానాానననాాలలా నారదా వివయం అన 


మహా 


ముభ 


సరస్వతి 


- దేశభక్తిని గురించిన రచనలు చేసిన నువ్వు లల్ల మాటలకి ప్రతి 


స్పందించటం సహజంగా వుంది నుభద్రాకముమారీ! 


; వేదనా మార్మికతలను నిగూఢంగా కవితలో అద్దిన మహాదేవి 


వర్మ ప్రళంసకి కృతజ్ఞురాలిని. 


: వేంకటేంద్రుని పుత్రి! వినుత సద్గుణధాత్రి 


ఘన యళశోరాజి ! రంగాజీ ! వినుము 
మాధుర్యమున మించునున్నారు దాన 
విలాస న్రబంధంబు లలితఫణితి 
గావించి మిగుల శృంగారంబు గన్పట్ట 
పదములు మృదు రసాస్పదములగుచు 
రాణింప రచియించి రామాయణంబును 
ఖాగవతంబును భార*ంబు 
సంగ్రహంబున రచియించి సరసరీతి 
మమ్ము మెప్పించితివి చాల నెమ్మిదనర 
పరగ హరివంశమున నుషా పరిణయకథ 
తెనుగుగావింపుమిక నీవు తేటగాగ 
అని విజయరాఘనవునిచే నడిగించుకున్నావు గద - నీ పాండిత్య 
ప్రకర్ష కొంత వినిపించు- 


రంగాజీ మహాభాగ్యం జననీ ! 


వెలిదమ్ముల్‌ నెలరేలు మల్లెవిరులన్‌. బెంపారు ముత్యాలపే 
రులు క్రొమ్మించులు నుంచుపాంగులును నీ రూపంబుగా నెంచి క 
న్నులలో వత్తిడుకొంచు నిన్ను గనుగొందున్‌ నీ పదాబ్బా తరే 
ఖలు నుత్భాలతమ్ముసోకి యెరుపెక్కన్‌ జక్క దీవింసవే 


న నా న. 


నరన్వతి 
కల 


రంగొ 


వేంఠకమాంబ 


రంగొ 


; శారదా విజయం 


; తథాస్తు, 


అమ్మవారి పద్యము వలన కొన్ని తెలిసినవి. నీ రచనలేమేమి ని 
విశేషము లేమి? వివరముగా విననుత్సహించుచున్నాము.రంగాజీ! 


. నీ ఆశ్వాసోంత గద్య చదివిన అర్ధమగునను కొందును. 


అట్లే - శ్రీ రాజగోపాల కరుణాకటాక్ష వీక్షణానుక్షణ (ప్రవర్థమాన 
సార సారస్వతధురీణయు, విచిత్ర తరపత్రికా శతలిభిళ 
వాచికార్థావగాహన ప్రవీఐణయు, తళ్‌ ప్రతి పత్రికా శతస్వహన్త 
లేఖన ప్రశస్త కీర్తియు, శృంగారన తరంగిత పదకవిత్వ మహనీయ 
మతిన్ఫూర్తియు, నతు లితాష్ట భాషా కవితా నర్వంకష మనీషా 
విశేష శారదయు, రాజనీతి విద్యా విశారదయు, విజయరాఘవ 
మహీపాల విరచిత కనకాభిషేకయు, విద్వత్కవి జనస్తవనీయయు 
మన్నారు దానవిలాస ఉషాపరిణయ మహా ప్రబంధ నిబంధన 
కృతలక్షణయు, మహనీయ రామాయణ, భాగవత, భారత కధా 
నంగ్రహణ విచక్షణయు సనుపులేటి వేంకటాద్రి బహుజన్మ 
తపఃఫలంబును మంగమాంబా గర్భశుక్తి ముక్తా ఫలంబును 
రంగద్గుణ కదంబయుినగు ఈ రంగాజమ్మ తన 
విషయములన్నియు విశదము చేసినట్లే గదా ? 


చక్కగా విశదము చేసితివి గాని రంగాజమ్మా? విజయరాఘవుని 
తలంచినంతనే నీ కనుల నా చెమ్మ ఏలనమ్మా? 


ఆయన సామాన్యుడా మరి - అసామాన్యుడు- మాన్యులకు 
మాన్యుడు శారదా ధ్వజనిర్వాహకుడు షోడశ కళాపరిపూర్ణుడైన 
నిండు చంద్రుని వంటి వాడు. ఆయనకు వైష్ణన మతముమీది 
భక్తి పెరిగి చివరకు నాయక సామ్రాజ్య వతనమునకు 
కారణమైనాడని గాని పరమత సహనమే యుండి యుండెనా? 


ళని. 


1: శౌరదా విజయం | 


విజయరాఘవునకేమమ్మా మధునా పంతుల నత్యనారాయణ 
శాస్త్రి గొరలు ఇట్లా మెచ్చుకున్నారు 


వాగ్గేయ సుకవితా న్వర్ణంబు బండించు 
క్షేత్రయ్య గాన మాక్షికము గ్రోలి 
బిరుదైన గండ పెండెరముతో శారదా 


ధ్వజముతో రామ సౌధేమున మెరసి 
యక్షగాన ప్రబంధాదుల రచనతో 


సహృదయ హృదయ రంజనమొనర్చి 
కనకాభిషేకమ్ము గొనిన రంగాజమ్మ 

శృంగార కవిత నాశీర్వదించి 
రాజగోపాల చరణ సరోజ రజము 
నిలువున నలందుకొని భక్తి కలితమైన 
రక్తిమై నిందిరా మందిరమ్మునేలె 
రాఘవుండు కళావతీ రమణీసుళుడు 


బెను ఆయన అట్టివాడే - కానీ పరమత నహనము నంద నాసక్తి 
వహించుట ఎంత నష్టదాయకమో చరిత్ర తెలియజెప్పు చున్నను 
ప్రజలు మత సహిష్టుత నేర్చుకొనుచుండిరా యనిపించు 
చుండును విశ్వ నృష్టి విధాత యైన భగవంతుని ఏ ,పేరున 
పిలిచిన నేమి ఏ రూపమున ధ్యానించిన నేమి వారి ఇష్టము 
వారికే పరిమితము కావలయును ఎదుటి వారిమీద రుద్దరాదు. 
నిరాకారత కూడ భగవంతుని యాకొారమే గదా ! 


1శౌరదొ విజయం | 


మీరాబాయి : నీ అభిప్రాయములో నిర్వంద్వముగా నందరము నేకీభవింతుము 


ముద 


కల 


నృత్యం 


: రణ భయముతో మారణకాండతో ప్రపంచము అల్లాడవలదు 


నుఖ శాంతులతో, సత్రృవర్తనతో కళకళలాడవలెను. బెను 
రంగాజమ్మా | క్షేత్రయ్య సదములలో గిరిధర గోపాలుని లీలా 
విలాసము లుండునని విన్నాను. ఆ నర్తనమొకసారి చూడగల్లితినా 
నేను ధన్యను 


వాగ్దేవి కొలువున కొదువ ఏమి మీరాబాయి ? 
మగువ తనకేళికా మందిరము వెడలెన్‌ 
నిదుర మబ్బుల తేలు వెడద కన్నులతోను 
విడజారు గొజ్జంగి విరిదండ జడతోను 
మగువ తన కేళికా మందిరము వెడలెన్‌ 
కడుచిక్కు పడీపెనగుకంట సరితోను 
వగకాడ మా కంచి వరద తెలవారెననుచు 
మగున తన కేళికా మందిరము వెడలెన్‌ 
ఆహా |! 

(అందరూ పారశ్యమును భజింతురు ) 


అక్క మహాదేవీ |! మహత్తర శివభక్తురాలివి. నీ దీక్ష 
అనితరసాధ్యము నిన్ను కన్న కర్ణాటకము ధన్యమైనది ఏదీ 
సలుకుల తల్లికి నీ వచనములొండు రెండు విన్నింపుము 


| శారదా విజయం | 
అక్కమవోదేవి - తల్లీ! నీ పాదములకివే నా వందనములు. 1 
యోగానందకకీ | రిపుక్ష్యయకరీ ! నర్వైకనిష్థా కరీ 
వీణా వాదన కేళిలోలా ! నా వచనములను వన్పింతును. 
అవధారుజననీ! కర్ణాంత వ్యాప్తయనాం న్ఫురదిందీ వరప్రభామ్‌! 


అయ్యా | సదాచార సద్భక్తి, నేత్రియ, సమ్యక్‌జ్ఞాన, సద్వర్తన, 
సగుణ నిర్గుణ, నిజగుణ సచ్చరిత, సద్భావ అక్రోధసత్యవ 
చనక్షమెదయె, భవిభక్త బోధ, సల్‌ పాత్ర ద్రవ్యార్పణ,గౌరవ 
బుద్ధిలింగలీయ జగమాను భావ, దళవిధ పాదోదక ఏకాదశ 
ప్రసాద షోడశభక్తినిర్వాహ 1 త్రివిధ షడ్విధ నవవిధ లింగార్చనె 
త్రివిధ షడ్వీధ నవవిధ జప, త్రివిధ షడ్వీధ నవవిధ లింగార్పిత 
చిద్విభూతి స్నాన ధూళనెధారణ సర్వాంగ దల్లి చిద్రుద్రొక్షిధారణ 
శామాడువ సత్యకాయకె తాబేడువ సద్భక్తిభిక్షళా కొట్టు కొంబువ 
భేదతాసాచరి సువసత్యనడినుడితానింద నిర్వాణపద ఇంతి 
మూవత్తెిరడు కలిగళసద్గురు ముఖదిందరిదె బసవ మొదలాద 
సమస్తప్రథమం గణంగళిల్లనిరాభారి వీరేశ్వర నన్మార్గవిడితా 
చరిసీదరు నోడా ఇంళు ప్రభమ గణంగళా చరిసిద సత్యానత్య 
సన్మార్గవన రియదె మూఢ అధమరనెంతు శివశక్తి శివభక్తి 
శివజంగమ వెంబనయ్య చెన్న మళల్లికొార్జునా |! 


మీరా తీవ్రాతి తీవ్రమైన నీమహాశివభక్తి మిగుల శ్లాఘనీయము 
అక్కమహాదేవీ, 


రంగా ; చెన్న మల్లికార్జున పద పద్మ బంభరాయమాణా! సర్వాంగదల్లి 
చిద్రు ద్రొక్షధారణా ! సత్యవచన నిరూవణా ! 


అక్కమవాోదేవీ |! సదా కృతార్థురాలిని నుమా | 
తతవదషోకావ తాటాకులు. 2) అకక నళాకునాముడతచాతుుాతణ 


అననన శౌరదా విజయం | 


వళని 


సరస్వతి 


అక్కదేవి 


మోహ 


సరోజిని 


వళని 


వెంక 


సరస్వతి, 


అదినీవు వేరుగంజెప్పనక్కరలేదు గదా రంగాజన్మూ. మహా 
వినయ మూర్తి, దివ్యభక్తిగల అక్కమహాదేవి అమ్మవారి ఓలగమున 
రీవిగ నధి వసించ గల్గినదాయె 


.. (మందహాన మొనర్చును ) 


అక్కదేవీ చక్కని వచనములను జెప్పితివి 
అంతయు నీ అపొర కరుణగాదా జననీ |! 


రంగాజమ్మా! రాసిక్య చూడొామణీ లలిత కళల ప్రోవు నాయక 
రాజేంద్రుడు, విజయ భూపాల చంద్రుని కొలువున వెలసిన 
ఇంద్ర నీలమణివి నువ్వు 


బిను మోహనాంగీ! రంగాజీ వైదుష్యము లోకవిధితమే కానీ 
విజయరాఘవుని వల్టమహిషి రాజగోపాలాంబిక కాబోలు తన 
భర్తను తనవద్దకు పంపుమని ప్రాధే యమవడుచు నుత్తర మంపగా 
- అదేమట్టు సమాధానము పంపినది ? 


ఏమమ్మో |! ముద్దువళనీ ! భారతీ కమణిహారమున చెన్నాందు 
మరకతమణి ! రంగాజమ్మపై విమర్శ బాణమును సంధించినావు? 


ఉహో | రంగాజమ్మ ఇంద్రనీలమణీయును నేను మరకత 
మణిని అన్నమాట 


సరోజినిగారు బాణము అనుచున్నారు. అట్టివి రాజకీయ 
దౌరంధర్యమును నెరవు తనుబోటి అధికారిణులకు తగునుగాని 
వళని వంటి విదుషమణులరు తెలియునాయని ? 


అహో - భక్త వెంకమాంబ సైతము చమత్కరింప గలదన్నమాట 


వాాాాాాాాాలకకకాుతనానాను 22 చాకావతపతుతకమాాా వాల 


కల 


మోహ 


రంగా 


తీమ క్క 


రంగా 


సరన్వతి 
గోదా 


; శారదా విజయం । 


మరేమిళల్లీ |! ఇదంతయు నీ లీలా విలాసమేగదా! అయినా 
ముద్దుపళనికి ఎన్ని బాణములు తెలియునో వెంకమాంబ 
ఎరుగనట్టున్నది దొరాదొరలచే బరాబరుల వెలయించుకొనును 
పళని - 


ఇంతకును ఆ (ప్రత్యుత్తరమేదో రంగాజమ్మను చెప్పనిండు - 


ఒక విధముగా చూచినచో అర్థము వేరుగ తోచినను ప్రతి గృహిణి 
కంత చాకచక్యముం౦డవలెననియే నా అభిప్రాయము అయినను 
అప్పుడా యుమ్మన్ను మీదనట్లు చెప్పితినిగాని తరువాత 
విచారించుకొనగా నాకును కష్టముగనే తోచినది. తరువాత 
విజయరాఘవుని తన మహారాణీ కడరు పంపితిని గదా - 


గృహిణికుండ దగినచాకచక్యమా 9 ఏమది రంగాజమ్మూ | 
ఇది 

ఎ వనితల్‌ మముం దలవ నేమిపనో ! తమరాడువారుగా 
రో వలపించు నేర్చెరుగరో ? తమ కౌగిటిలోన నుండగా 
రావది ఏమిరా ! విజయరామ ! యటంచిలు దూరిబల్మిమై 
తీవరకలైనై పెనగితీసుక వచ్చితినా తలోదరీ 9 


(నభ్యులలో ఒకరిద్దరు అశ్చర్యార్థకముగా ముక్కుపై 
వేలుంచుకొందురు కొందరు ముసిముసి నవ్వులు - కొందరు 
చిరుకోపములు (్రదర్శింతురు), 


బాగు - బాగు రంగాజీ - నిక్కచ్చిగా జెప్పితివే. 


సరస్వత్తీదేవి క్షమించినచో,నాకమాట యందునా ? 


నా లా న! 


నాననా లౌరదొ విజయం అనాలని 


నరన్వతి 


గోదొ 


నభలో 


సరస్వతి 


అండాళ్‌ 


నరస్వతి 
కలభా 


పళని 


. ఏమది గోదాదేవీ ? నావద్దనా నీ సంశయము ? 


సరి ఈ పద్యమును వినినప్పటి నుండియు తనము వదనము 
కొంత ఆందోళనమునకు గురియగుట గమనించినాను - 
చతురాన్యులైన ్రహ్మదేవులవారు ఏమి చేయుచున్నారో 
కలభాషిబీని చూచిరమ్మని సెలనా? 

అమాయకపు ఆండౌళ్‌ అనుకొంటిమిగాని - అమ్మవారినే 
చమత్కారము చేయు స్థితికెదిగి అందరినీ మించినదే (సభలో 
గుసగుసలు - సన్నని కిలకిలలు సిగ్గులు). 

(చిరుసిగ్గుతో) అటులనే వంపింతము పనిలోపని రనజ్ఞ 
రాణ్మణియైన శ్రీరంగదేవుని విష్ణుమూర్తిని కూడ చూచి 
రమ్మనెదము. 

(సిగ్గుపడి తల ప్రక్కకు తిప్పును,. 

సర్వ వాబ్మయాధ్యక్ష నంపూర్ణ స్వరూపిణీ! సకల చమత్కార 
సంశోభినీ | సరస్వతీమాతా | నీకెవరు సమాధానము చెప్పగలరు? 
నీ దయచేత వర్ధిల్లి నాలుగు అక్షరము ముక్కలు నేర్చికొనిన 
వారము నీ బిడ్డలము మమ్ము పాలించుకొనుము జననీ, 


నీవింత చెప్పలెనా మొల్లా ! 


. ఇంతకును ముద్దుపళని అధిక్షేపమేమిటో 


“స్పర్ధ్ణయావర్ధతే' అని కదటమ్మా ఆర్యోక్తి ! మనముకూడిన ఈ 
నభలో ఈమాత్రవ్ప అదధిక్షేవములు లేకపోయిననేమి 
యందముండును.....? పైగా ఈ బంగారు తల్లి - చదువుల 
సరస్వతి అనుగ్రహ పాత్రులము. అ దేవికొకింత వినోదమును 
సైతము కల్పింపవలెనని యట్లంటినిగాని.... ఎవరును అన్యధా 


న పన ల. 


అవననననామాానటాననా రొరదా విజయం అానాణనననననననిననిని॥ 


రంగొాజీ 


రంగొజీ 


ముద్దుపళని 


రంగాజీ 


పళని , 


రంగా 


ఖావింపవలదని నా మనవి ఆటలో ఆరటిపండను మాట 
వింటివిగదా రంగాజమ్మా, 


ముద్దుపళనిని మనసార మెచ్చుకొనుచున్నాను. కవిత్వమునకు 
విమర్శ మిక్కిలి యవనరము. ఏదీ నా పద్యమును నిలదీయు 
నీ పద్యమును శారదామాతకు వినిపింపుము మరి. 


ః అబ్లే విన్సింతును కానీ ముందు నీ మన్నారుదాస విలానము 


నుండి ఉషా పరిణయమునుండి చెరొక పద్యమైనను 
విన్చించుము. 


మన్నారు దాన విలానము నుంచీ - 
ధీరాజిల జనవీరా 
వీరాయిళకేళి నిన్ను వెలకు గొనేరా 
నేరాలకేమి రారా 


రారాపులు మాని విజయ రాఘవధీరా |! 


రంగాజమ్మ భర్తను రారమ్మన్నట్లే వుంది ఇందాకటి పద్యంలో 
మాత్రం నేను రమ్మన్నానా - అంటోందిగాని, 


(నవ్వుతూ) పళనికి బహుశ్రద్ధ కొన్ని సందర్భాలలో రాగొట్బట 
బావుంటుంది] 


అదేగా నేను అంటోందీనూ - 


. ఉషాపరిణయంలో శివకేశవ శక్తుల యుద్ధఘట్టంలో. 


పక్షి కులాధ్యక్షుడు సం 
ధుక్షిత నిజపక్ష తీర్ణతుండాగ్రములన్‌ 


అము మంకాలలతతవాతనతనన... 25 సఆంంంంమాాాంంభాతాతాలాణుతాలంతాడాాలు 


తినననిననానాాాణనానాలాన నొరదా విజయం అనణననననననననన 


అక్కదేవి 


గోదాదేవి 


అక్కదేవి 


ముద్దుపళని 


కృష్ణాజమ థి 
ముద్దుపళని 


రంగా 


పళని 


మధురవాణి 


పళని 


రక్షో నివహంబుల ముఖ 
వక్షంబుల నడచి వ్రచ్చి వందరలాడెన్‌. 


తెలుగు భాషకీ ఆదికవి అయిన నన్నయ్యగారి ౩లి ఈ పద్యము 
నందుద్యోతక్షీమగుచున్నది సుమా రంగాజమ్మా 


అక్కమహాదేవి ! రంగాజమ్మ వైష్ణవ పక్షపాతి యని నీ మనస్సున 
కినుక వొడమలేదుగదా అటైనచో క్షమింప వేడెదను - 


ఎంతమాట గోదాదేవీ ! లల్లాదేవి చెప్పలేదా ? శివకేశవులాక్కటేనని 
- ఏ మతమైననేమి ? మానవత్వము కావలయును గాని - 


మానవత్వమునకేమిగాని మా గురువుగారు రాకొట్టటలో నేర్పరి 
యని తెలిసీనదిగదొా 


ముద్దుపళనీ | నీకు రంగాజమ్మ గురువెప్పుడైనది ? 


ఏకలవ్య శిష్యళ్వములే కృష్ణాజమ్మా ! ఆవిడకంటె పద్యము 
బిగువుగా రాయాలని ప్రయత్నించాను అంతే 

పోన్లే పళనీ, పంగనామాలు పెడితే పెట్టావుగాని - శిష్యాదిచ్భేత్‌ 
వరాజయమ్‌ అనివించావు నీ వద్యముల అందము 
లోకమెరుగునుగదాొ - - 


వంగనావుములు నేను పెట్టటయేమిటి? శ్రీవైన్సవ 
శిఖభామణులము మధుర భక్తి పారీణులము మనకు ముందే 
కలవు కదా 


నీతో వేగుట కష్టమే పళనీ | వేలికేస్తే కాలికి కాలికేస్తే వేలికి 
వేస్తావు 


క్షమస్సత్వం క్షమస్సత్వం మధురవాణీ.! ఏదో చిన్నతనం 


వాలాకు 26 అాంనకాలానాలతాననడకనతువాాణా 


అననానాణనాాాానాాలాు సౌరదా ఎజయ౦ అననకనననకనననానానని 


రామభద్ర 


కృష్ణాజమ్మ 


రంగాజమ్మ 


కల 


చిన్నదానివని వినయం వ్రకటిస్తున్నావు గాని వళనీ ! నీ సామర్థ్య 
మెవరెరుగనిది ? 


ఘటియింప నేర్తువు కవనజాతులెరింగి 
పలుకుల కల్కి వెల్వెలన బార 
నీయగానేరుతు విలగోరిన వరాలు 
నగరాజసుకుమారి సగము గాగ 
జెల్లింపనేర్తువు చెప్పిన రీతిగా 
గని గ్రౌపదీ నతి కానకేగ 
నటియింపసవేర్తువు నవరసంబులనంటి 
తగు రంభయ నిమిషత్వము వహింస 


పళనీ | తెలుగు సాహితీ లోకమున చిరస్మరణీయురాలివైనావు 
మా కబ్బములకంటె మధురభక్తి తీవ్రతను ఏరులై పాలించిన నీ 
రాధికా సాంత్వనము అఖండ కీర్తినందినది 


గోదాదేవి తిరుప్పావను ముప్పైపాశురాల్ని విరచించినదిగదా 
వాటిలో పది పాశురాల్ని తెనిగించింది పళని 


ఏదో నా శక్తిమేరకు ప్రయత్నించాను అనలు ఈ తెలుగు 
పాశురాలు నేను రాయనేలేదు ఎవరి పాశురాలో నేను 
అవహరించానని వాదు కూడా వున్నది 


* అమ్మవారికి కెలుసులేవోయి అనలు నిజం ఒక పాశురం పాడు 


విందాం. మన నర్తకీమణులు అభినయం చేస్తారు. 


(ముగ్గురు నర్తకీ మణులూ నృత్యం చేస్తారు.) 
27 


కనవా నానాననాలాను శౌరదా' విజయం 
ముద్దుని... 


సరన్వతి 


గోదా 


పళని 





వాడెవచ్చి పిలువ లేచివత్తమనుచు(బండుకొన్న 
చేడె నిదుర లేపగాను చెలులు వచ్చిరి 
మణి విచిత్ర సొధమందు మంగళార్థమైన దీప 
కణీకలుల్ల సిల్లంబొగలు గమ్ముమనగనూ 
కులుకు తళుకుశయ్య నిద్ర గూరినట్టి మేనమామ 
కూర్మిబిడ్డ ! గడియ తలువు గొలుసుమలుపనే 
అత్త |! పూల గుత్తి నీదుముత్తియంపు బిడ్డ మెల్ల 
నొత్తిగించి నిదుర లేవనెత్తరాదటో 
మూగ చెవుడు గలదో లేక రాగనీక మళ్తుగదుర 
సాగితూగ నెవరు మందుచల్లి నారలో 
మాధవుండు మాయలాడు వేధైన బోధలేని 
గాధవాని వేయి విధాల గణన చేతుమూ 
అమ్మ ! తోడి కొమ్మలిరుగొ రమ్మనంగ దమ్మముద్దు 
గుమ్మనీదు తళుకు గులుకు బొమ్మనిప్పుడూ - 


చక్కగా అనువాదం చేశావు ముద్దుపళనీ ! లకుమా, మాచలా, 
చంద్రరేఖల అభినయం కూడా నీ పాటకి చక్కగా అమిరింది 


నా తమిళ పాటకి నీ తెలుగు సేత ఎంలో నచ్చిందమ్మా పళనీ | 
భావానికి తగిన భాషతో ఈ గేయం మనోహరంగా వుంది 


, సప్తపదులను పేర నీ పొటలని తెలుగుచేశాను గోదాదేవి!నాకు 


ఇంత బాగా రాయటం రాదుట నా గురువుగారు రచియించి 
కవిత్వాన్ని నా పేర పెట్టారుట, 


ఖఅకుమ 


గోదా 


గోదా 


ముద్దు 


త్రివేణి 


।శౌరదా విజయం 


స అజ్ఞాన తిమిరాంధకారులు ఎన్ని ఆయినా అనుకుంటారు 


అట్లాంటి మాటలు వీట్టించుకోకూడదు మా పళని ధైర్యశాలి 


* ఏదీ పళనీ | నా పాశురాల్ని తెలుగు చేయ బూనుళతూ నువ్వు 


చెప్పిన మాటలు ? 


: నా తెనిగింపు ఎట్లా వుంటుందో ఏమో - గోదాదేవికి కినుక 


రాకపోయిన చాలు చెప్పానుగదా అవవాదు సంగతి - 


ఎంతమాట - కవిత్వము అందరికీ తెలియాలంటే ఇతర భాషల్లోకి 
అనువదింపబడట మొక్కటే మార్గం 
కృతజ్ఞారాలిని 'మార్గలిత్తింగళ్‌ ఆనే పాశురాన్ని తెనిగిస్తూ నేను 
చెప్పుకొన్న మాటలివి మాగురువుగారు శ్రీనివాస తాతాచార్యులను 
తలచి కవనమును ప్రారంభింతును 


శ్రీనివాస గురుని తలచి చిత్తమునను ముద్దుపళని 

పూని చేయు ద్రవిడ పాటలోని భావమై 

చెలగి తెలియవాణి తనదు జిహ్వకొనను నిలిచి యిటుల 
బలిక తిరుప్పావు సప్తపది పటంబుగా - 

పళనీ | ప్రాచీన సాహిత్యముతో నంతగా పరిచయంలేని మాబోటి 
వారికి సైతము చక్కగా అర్థమవుతోందే నీ కవిత్వం - అరిటివండు 


వళిచి చేతిలో పెట్టటం అన్నంత హాయిగా రాయగల్గ్లడం ఆడవాళ్ళ 
సాత్తే అనుకుంటాను 


బెంగుళూరు నాగరత్సం _ కర్ణాటక వచన కథారచనా ధురంధరా ! త్రివేణీ ! 





సామాజిక స్పృహతో నవనాగరిక యువజనానికి రైర్యంచెప్తూ 
దారిచూపించావు నీ కథలళో - ఆ కొత్తపేరేమిటదీ ఆంనవలలతో 


గాబోలు, లలితమైన కథన పద్ధతితో కాలానుగుణంగా సమస్యా 
య! 


త్రివేజి 


కల 


కృష్ణాజమ్మ 


రంగాజమ్మ 


కృష్ణాజమ్మ 





1 శారదా విజయం । 


పరిష్కారాలు చేస్తూ, సంసార జీవిత మాధుర్యాల్ని విరజిమ్ముతూ 
రచించావు చూడు 


సంఘర్షణ, వసంతగానం - శరపంజర వాటి మాటేకాదూ మీరు 
చెప్పేది చాగరత్నంగారూ! అయినా మీ అభిమానంకొద్దీ 
అంటున్నారు గానీ నా ప్రతిభ ఎంత ? నేవెంత ? మీ ముందు? 
మీ పాండిత్యము లోక విదితము. మీ మహత్తర గానములోక 
విదితము మహారాజులు మిమ్మల్నీ గౌరవించారు పండితులు 
వినుతించారు కవులు పద్యమాలికలతో అలంకరించారు మీరు 
కంరమెత్తిన చాలు, ఆ రాగాలాపానికి కోయిలలు విస్తుపోతాయి. 
వీణలు వ్రేళ్లు కరుస్తాయి. మీ పాట కోటి ధన మని పించుకున్నది. 
ముఖేముఖే సరస్వతీ ! ఒక జాతికి చెందినంత మాత్రాన కళలను 
కాదనునధికారమెవరికీ లేదు. మహాదేవి ఆయిన సరస్వతీ మాళకి 
జాతి మత ద్వేషములు లేవు. నుకృత పరిశీలనము తప్ప 
పక్షపాతానికామె చిత్తమున తావులేదు 


త్రివేణి వాణి ప్రత్యక్షరసత్యం - రంగాజీ | ముద్దుపళని కవిత్వాన్ని 
గురించి ఏవమునుకుంటున్నావు ? చెప్పి నభని కాన్త 
రంజింపజేయవమ్మా ! 


ఓహో! రంజింపజేయవ లసినచోటుల రంగాజమ్మగారు కావాలన్న 
మాట 


కృష్ణాజమ్మా |! అమ్మవారి ఆదేశాన్ని అయినా మీరవచ్చేమో కానీ 
ఆవిడ చెలికత్తోయిన చిలకమ్మగారి ఆదేశాన్ని మీరితే మటుకు 
- ఇంకేమన్నా వుందా ? 

ఆ అట్టాగా రంగాజీ | అయినా ఇదేం కొంటె చిలక దొారికిందమ్మా 
అమ్మవారికి - 

౩30 అతత నమనమాయాలులి 


కల 


రంగా 


గంగా 


మాచలదేవి 


లల్లాదేవి 


శారదా విజయం । 


: చూస్తున్నా-చూన్తున్నా - మీ కవిత్వాన్ని ఒక్క చిలకకొట్బడు 


కొట్టానంటే ... 

వద్దమ్మోయి - మా కవిత్వం మా పేరుతోనే వుండనీ - చిలక్కొట్లూ 
తెరువాట్లూ వద్దులే 

నాగరత్నం త్యాగరాజ స్వామివారి నమాధిని అరవై సంవత్సరాల 
శర్వాత ఆయన ఆజ్ఞమేరకి సముద్ధరించిన మహాభక్త విదుషీమణి 
నేటికీ ముక్కోటి ఆంధ్రులకీ నమస్త గాయక లోకానికీ, 
సంగీతాభిమానులకీ నిత్యన్మరణీయమై సదా ఆరాధనీయమై 
వెలుగొందుతూతిరువై యూరు క్షేత్రమునందు స్వామివారి సమాధి 
సమీపముననే నమాధి చేయబడిన నాగరత్నం సుకృత మహిమ 
ఏమని కొనియాడవచ్చును 9? 


త్యాగరాజ నమాధి సందర్శనార్థం తిరువయ్య్యూరు వెళ్ళిన భక్తులకు 
నకలోపచారాలూ సలిపిన సేవాశీలి త్యాగరాజ నహస్ర నామాలు 
నిత్యం నాగరత్నం స్వయంగా పరిస్తుండగా అర్చకస్వాములు 
పూజచేస్తుంటారు తన సమస్త ధన కనక వస్తు వాహనాల్ని 
తృణప్రాయంగా త్యాగరాజ స్వామి క్రెంకర్యానికి ధారపోసిన 
దానశీలి నాగరత్నం 


ఇట్లాంటి సద్గుణగరిష్ప్టులయిన లలనామణులు ప్రభవించిన 
భారత మాత ధన్యురాలు, కానీ ఈ తెరునాట్టూ, తెగకొట్టడాలూ, 
చిలక కొట్టుడులూ ఏమిట్‌? అసహ్యంగా 


అదేగదా బాధ - ఆడవాళ్ళం పైకి రాకపోవడానికి ఈ పిచ్చి పిచ్చి 
స్పర్థలూ, అనూయలూ కారణం బెను గంగాదేవీ! ముక్కోటి 
ఆంధ్రులు అంటున్నారు కాదుట ఇప్పుడు ఏడుకోట్ల ఆంధ్రులట 
సుమా ఈ మధ్యనే సత్యలోకానికి నభకొచ్చిన పెద్దమనిషి 


ఊఈతాయాణానాకుదాాతావము నకును ప్ర శళాంాతతవకాళాకాతానాాుకవు 


చ? 


జ 


అనానననననాా నాననా న్‌ రదా విజయం ణనానననననననానాన 


గంగా 


ముద్దుపళని 
రంగాజీ 
ముద్దుపళని 
రంగా 
ముద్దు 
రంగా 
ముద్దు 


రంగా 


ముద్ద 


కృష్ణాజమ్మా 


సరోజిని 
మధురవాణి 


ఒకాయన చెప్పారు. రాచకొండో చాసోనో ఏదో పేరు. గుర్తులేదు 


. ఆంధ్రులు ఏడు కోట్లా ఇప్పుడు ? అమ్మో నరేగాని - 


నీ వద్యాలు వినిపించనా మరి పళనీ | ముద్దుపళనిని కాస్త 
వరీక్షించమంటావు అంతేగా కలభాషిణీ ! సిద్ధమా ముద్దుపళనీ! 


ఎవుగో సిద్దము 
ఆశుకవిత్వంబులల్లితేవే సరా ? 
చిత్ర ప్రబంధముల్‌ సేయవలదె | 
గోటిలోడను వీణె మీటితేనే నరా? 
కొంచక రాల్గరగించవలదె ? 
పదచాళి రాగముల్‌ పాడతేనేసరా ? 
హిత వొప్ప వర్ణంబు లెత్తవలదె ? 
ముద్దుపళనీ ! నాట్యశిరోమణీ ! 
అలనాట్య భేదంబులాడితేనే సరా? 
రంగాజమ్మా ! 
నవరసంబుల నంటి నడువవలదె? 


అహా కలభాషిణి ఆదేశించటం బాగుంది రంగాజీ ముద్దు 
పళనీ ఇద్దరూ చెరో సీస పద్యపాధంలో హెచ్చరించుకుని 
నిగ్గుదేల్బటం మరీ బావుంది 


ఆ పద్యం ముద్దుపళనిది లాగే వుంది చూడండీ 
బలేగా కనిపెట్టిందే సరోజిని 


న క ల 


కలబా 


చంద్రరేఖ 


కలభా 


అక్కదేవి 


రామభద్రాంబ 


మీరా 
కృష్ణాజీ 


శారదా విజయం | 


. రాజనీతి వేత్తంటే ఎమనుకున్నారు మరి ? 


(అందరూ నవ్వుతారు) 


మా విజయ రాఘవభూజాని ఆస్థాన విద్వాంసురాలైన కృష్ణాజమ్మ 
వలె కవిత చెప్పుట కష్టమంటారు కదా కలభాషిణీ | 
కష్టమా ! కష్టమున్నరా ? సంస్కృత సమస్యలు పూర్తిచేసి అవి 
తెలుగులోకి అనువదించి, ఆశుకవిత్వం చెప్పి అదరగొట్టేసిన 
విదుషీమణి గదా కృష్ణాంబ 
ఇరవయ్యారు ఛందస్సులూ ఎరుగునన్నారావిడ 
అదేగదమ్మా అవిడ గొప్పతనం అసలు నేనూ కృష్ణాంబా 

చెంగల్వ కాళకవిగారి శిష్యులం 
అట్లాగా ? కృష్ణాజమ్మా! ఆ సంగతి వివరంగా చెప్పవమ్మా | 
అభిమానమతిశయించి నన్నూ రామభద్రాంబనూ, ముద్దు 
చంద్రరేఖనూగురువుగారైన చెంగల్వ కాళకవిగారు పొగిడారు 
నా గొప్ప నేను చెప్పుకుంటే ఎం బావుంటుంది గానీ గురువుగారి 
పద్యమే చదువుతాను 
ప్రస్తార సంఖ్యను పదమూడు కోటులు 

నలువది రెండు లక్షలు సదేడు 
వేలునేళ్నూరును వింశతియునునారు 

వృత్తంబులందు నీ నృత్తమునకు 
నీ వర్ణన సమస్యనీవు గూర్చుమటన్న 

నా వృత్తమున సమస్యను రచించి 
యందుకు శ్లోకంబులా శువుగా6 జెప్పి 

యవ తెన్లుంగునను పద్యములు చేసి 


అతాాాంాాాకాకాలాలమానాలతాల ఏఏ అాంతాతతాణాంపకానాాాకలి 


మోహనాంగి 


మీఠాబాయి 


గోదాదేవి 


సుభద్రా 


నుహాదేవి 


చంద్రరేఖ 


గంగా 


బిననననననానననానానా శారదా విజయం । 


మురువదారును ఛందంబు లెరిగియిట్లు 
కవిత జెప్పినవారలీ భువిని గలరె? 
కీర్తనీయ గుణాంబ! కృష్ణమాంబ 

ఇట్లా విన్ను గూర్చి మీ గురువుగారు పొగిడారా కృష్ణాజమ్మా | 
అదృష్టవంతురాలివి, అనుపమాన ప్రజ్ఞాధురీణవు నిన్ను మనసారా 
అభినందిన్తున్నాను ఇట్టి స్తీలోక మాణిక్యములకు శిరసువంచి 
నమస్కరిస్తున్నాను 
రాజకుమారివి మహారాణీవి, పట్టమహిషివి అయినా 
మోహనాంగీ నీకెంత వినయమమ్మా ? 
ఇంకొకమాట మర్చిపోయినావు వీటన్నిటికంటే కీర్తి తెచ్చేమాట 
- కవయిత్రి అని చెప్పుట 
అదే చెప్పబోతున్నట్టుంది. మీరాబాయి పైగా గోదాదేవీ | నీకూ 
మోహనాంగికి ఏదో కవితా పరమైన అవినాభావ సంబంధం 
వున్నట్బంది కదూ ? 
అనుమానం దేనికమ్మా నుభద్రాకుమూరీ ! రాజాధిరాజ 
వీరసరమేశ్వరార్థ దుర్గాన టేశ సాహితీ సమరాంగణ చక్రవర్తి 
అయిన కృష్ణదేవరాయలకి మోహనాంగి ఈనూజాత గోదాదేవి 
కాన్య తనూజాత వీళ్ళిద్దరూ ఆఅ రాజుగారికి కుమార్తిలే మరి 
ఇందాక అదేగా అనుకున్నాం 
అట్లా చెప్పండి ఒక విధంగా మధురవాణీ రామభద్రాంబలు 
కూడా అక్కచెల్లెళ్ళ వరసే - రమునాధనాయుకులవారి 
(ప్రేమాస్థానాలు గదా - 
'ప్రేమాస్థానాలంటే గుర్తొచ్చింది నువ్వూ రంగాజి కూడా అంతేనేమో- 
రాజ గోపాల విలాసము ఆశ్వాసాంత పద్యాల్లోనీ రాజుగార్ని 
ముద్దు చంద్రరేఖానాధా! ముద్దు చంద్రరేఖా పేమ స్థేమాభిరామా! 


తాాాణతాతకాతావాాాాంాాలు. ఏ4 ఊఈాాళాాారాాాాాాాాాాంాాంాాంాకాలు 


వెంగమాంబ . 


సరస్వతి 


వెంగ 


| శౌరదా విజయం | 


ముద్దు చంద్రరేఖా మదనా 1! అని పలుమారులు చెంగల్వ 
కాళయ్యగారు న్మరించారుగదా, 
విజయరాఘవ నాయకుని కళాభినివేశానికి నల్బపగ్గాలు 
లేవనిపిస్తుంది. ముద్దు చంద్రరేఖ విదుషి , నాట్య విద్యలో 
ఊర్వశి - రంగాజమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. విద్వత్కవి 
జనస్తవనీయ రత్నహారీతు పార్థివః అన్నమాట ఆనాయక 
రాజేంద్రుని విషయంలో నిజమైంది 
నాట్యకళకాదు సకల కళలూ విద్యలూ కూడా చంద్రరేఖకి 
కరతలామలకాలని వాళ్ళ గురువుగారైన చెంగల్వ కాళకవిగారి 
పద్యంవల్ల తెలుస్తోంది తనతోపాటు శిష్యులకీ కీర్తి తెచ్చుట 
ఆయన ఘనళ. 
ఏదీ వెంగమాంబా ! కాళకవి పద్యం చదువు చంద్రరేఖా 
ప్రాశస్త్యం విందాము. 
అట్లాగే తల్లీ ! నువ్వు స్వయంగా నన్నడగటం నా భాగ్యం. 
తీగె మెరుంగుల తీరున నిరుగడ 

వరుసబంగారుపాపడలు మెరయ 
బరపుగా వలగొన్నభాను మండలముల 

హరువున నపరంజి హరిగెలమర 
మొగిలు మొత్తంబులు మోహరించిన రీతి 

బ్రమ్ము సాంబ్రాణి ధూవమ్ములలర 


విద్యా విశేషముల్‌ వేర్వేర వివరించు 


హవబిక బిరుద వాద్యములు మొరయ 
వీర వేంకట రాయసృథ్వ మహేంద్ర 
దత్త బహువిధ బిరుదముల్‌ దనరుచుండ 


నాటినా. ఏన్‌ వదాాతాతతాపాాతాకాలనల 


కల 


తిమ్మక్క 


కలఖా 


సుభ 


కల 


।; శౌరదా విజయం । 
సమ్ముఖమ్మున నిల్చియా ముద్దు చంద్రరేఖ 
వివిధ విద్యలు వినిపించె వింతయనగ 


; వీర వేంకటరాయలు చంద్రరేఖ కనేక బిరుదు లిచ్చినాడట 


ఈమె ఆటే నుండి విజయరఘవేంద్రు జేరినదన్నమాట తంజపురి 
వచ్చి ఆ వూరిలో తన విగ్రహాలను సైతము స్థాపించుకొన గలిగిన 
సమర్శరాలు మరి 


రంగాజమ్మా ! నీ ఉషాకన్యవలె వన విహారముగావిస్తూ పుష్పా 
పచయం చేద్దామా 9 


సరస్వతీదేవి సభ ఇంత అద్భుతంగా సాగుతుంటే మధ్యలో వెళ్ళి 
పూలు కోద్దామంటుందేమిటి ఈ అమ్మాయి ఎట్లా అయినా కాస్త 
తిక్కదిలాగే వుంది దేవి కోపగిస్తుందేమోనన్న భయమనసలే దుస్మీ 


అమ్మాతిమ్మక్కా !' అత్తా ఆడుబిడ్డ్ణలమధ్య సవతిసోదరితో కలిసి 
సంసారంలోని కష్ట నుఖాలనుభవించిన దానివి మడీదడీ 
వంటావార్పూ, పూజా పురస్కారం వీటితోటే సరిపోయింది నీకు 
సమష్టి కుటుంబాలు వుంటే సంఘ న్వరూపం కొంత ఒబ్బిడిగా 
వుంటుందనేవూట ఆఅధానిక శాన్తవేత్తలు కూడా 
ఒప్పుకుంటున్నారుట కాని ఇంట్లోని ఆడవాళ్ళకి స్వాతంత్ర్యం 
తక్కువౌతుందనేమో చిన్న చిన్న కుటుంబాలు ఎర్బరచుకుం 
టున్నారట నవీనులు 


ఆం పడుచుల కాపురము చితుకులమంట 
కలభాషిణీ ! అసలు విషయం అవగతం కాలేదు 


రంగాజమ్మ రచించిన ఉషా పరిణయంలోని 'వనవిహార రగడ' 
విన్నించమని ముద్దుపళని అడిగింది విందామా మరి ? 


తతకాయానానాా నాకా తానా నా తానని... ఏరీ తనతతనవకాతననవనడను 


తిమ్మక్క 


గంగా 


ముద్దు 
వెంక 


రంగా 


మహా 
త్రివేణి 


సుభ 
కల 


మోహ 


1 శారదొ విజయం 
ఎంత మెలికతిప్పి ఆడిగావమ్మాయి పళనీ | నేను విసుక్కున్నానని 
ఏమనుకోకేం - 
ప్రథమాంధ్ర కవయిత్రి తిమ్ముక్కగార్ని అన్యధా ఎలా అనుకుంటా 
రెవరైనానూ - 
గంగాదేవి చెప్పింది నిజం తిమ్మక్కగారూ ! 
ఇంతకూ రంగాజమ్మ రగడ్‌ 
మల్లెమొగ్గలు మీరె మరుని శరగోలలన 
నెల్లెగల దనచాయలై నయనిది గోలలన 
బింబోష్టీయేమె దగబెంచి తీటుసొలమును 
డంటైన యట్టి నీడల నీరసాలమును 
నెంతదూరము చనియె నిందుకే ఈ లేమ 
కంతుపూజకు నన్నగనకములెయీ లేమ 
వేడుకలు నించెనిట వెలది నారంగములు 
నాడగా గుంపులై యలరి సారంగములు 


చక్కని అంత్యప్రాసలతో సాగినది రచన 


బాగా రాశారు రంగాజమ్మగారు - ఇది వింటుంటే నాకు 
బెంగుళూరి నాగరత్నముగారి పాట వినాలనిపిస్తున్నది 


నాకు చంద్రరేఖ నృత్యాభినయం కూడా చూడాలనీపిస్తున్నది 


, తక్షణమే మీ రెండు కోరికలు తీరగలవు. నాగరత్నం పాటకి 


చంద్రరేఖ నృత్యం చేస్తుంది చూడండీ 


కలభాషిణీ | నువ్వు అన్యధా భావింపకపోతే - 


కల 


సర 


నాగ, చం(ద 


అంతా 


మనో 


।: శారదా విజయం । 


ఎందుకు భావిస్తానమ్మా అన్యధా - నువ్వు ఏం ౪డగబోతున్నావో 
అర్థమైందిలే 
నాగరళ్సం మోహనాంగి కిష్టమైన పాట పాడతావా ? చంద్రరేఖా! 
అ పాటకి నాట్యం చేస్తావా ? 

తప్పకుండొనమ్మా 
రాజాధిరాజు నీరప్రతాప శ్రీకృష్ణాయ భూపా | 
(నృత్యమూ, పాటా అఇయినాక) - 
ఉపచారములు చేకొనవయ్యా ఉరగరాజశయనా | 
కపటనాటక సూత్రధారివై . (అనే త్యాగరాజ కృతి పాడుతుంది 
నాగరత్నం )= 
బావుంది - బావుంది ఆటాపాటా బావున్నై త్యాగరాజస్వామి 
కృతి అద్భుతం ఆ 
మోహనాంగీ ! పరవశించి పోయినావే నృత్యంచూసి - 
బెనమ్మా! మా జనకుల గొప్పదనాన్ని వింటుంటే నాకు పరవశంగా 
వుంటుంది ఎటువంటి మహానుభావుడి కడుపున పుట్టాను 
“సప్త సంళానములలో ప్రశస్తిగాంచి 
భిలముగాకుండునది ధాత్రికృతియె గాన 
నన్నుకూడా కావ్యాలు రచించమన్నాడొయన, గంగాదేవి తప్ప 
హంపీలో అంతవరకూ కావ్యాలు రచించిన స్త్రీలు లేరు అమాటే 
అంటే - 
స్త్రీలలో ఎంళటి ప్రజ్ఞాధురీణలు లేరు ? పురుషులొక్కరే పుస్తకాలు 
రాయాలని ఎక్కడుంది తల్లీ |! నువ్వు తప్పకుండా కవిత్వం 
రాయాలని ప్రోత్సహించాడా ప్రభువు అల్లసాని సెద్దనగారి దగ్గిర 
ముద్దార నాకు విద్య నేర్పించాడు నా తండ్రిగారైన కృష్ణరాయల 
విక్రమం అనన్య సామాన్యంగదా. ఆయన పేరుచెప్తే శత్రురాజులకి 
వణుకు. 


రామ 


1 శారదా విజయం | 
మొల్లా ! నీకు గుర్తుందా ? 
ఆతడు గోపాలకుండితడు భూపాలకుం 
డెలమినా తనికన్ననితడు ఘనుడు 
అతడు పాండవపక్షుడితడు పండితరక్లు 
డెలమినాతనికన్న నితడు ఘనుడు 
అళడు కంసధ్వంని ఇతడు కష్ట ధ్వంసి 
యెలమినాతని కన్ననితడు ఘనుడు 
పల్లెకాతండు పట్టణ ప్రభువితండు 
స్రీలకాతండు పద్మినీస్తీల కితడు 
సురలకాతండు తలప భూనురుల కితడు 
కృష్ణుడాతండు శ్రీ మహాకృష్ణుడితడు 
అని మా తండ్రిగారైన కృష్ణదేవరాయల 
వారి గురించి పద్యం చెప్పావు 
బెను మోహనాంగీ |! రాయలవారన్న నాకంత గౌరవము 


కొండవీడు జనులు కొండవీడుట మాని కావించిరచటనే 
కాపురంబు 


విజయవాటికవారు విజయవాటికయిక తమ యూరుకాదని 
తల్లడిలిరి 


శ్రీకృష్ణ్ణాయలు మూరురాయరగండడు. సాహితీ సమరాంగణ 
సార్వభౌముడు. విద్వత్కవి తెలుగు భాష వున్నంతదొకా తెలుగు 
జాతి వున్నంతదాకా అయనకి నీరాజనాలు పడుతూనే వుంటారు 
శ్రీడాభిరాముంలో మొదట వల్లభామాత్యుడు 'దేశ భాషలందు 
తెలుగు లెస్స అని చెప్పాడు. నానీ అముక్తమాల్యదలో 
శ్రీకృష్ణ రాయలు 'దేశ భాషలందు తెలుగులెన్స' అంటే ఆమాటే 


జానాననానాాలలాలలాా ౌరదొ విజయం అనినననాననానననననాణా 


సర 


రాము 


కల 


మనో 


త్రివేబి 


బలపడింది ఈమధ్య విశ్వనాథ సత్యనారాయణగారుట ఒక 
కవి కనపడి మాటలమధ్య ఈ తెలుగు పద్యం చెప్పాడు. 


ఆ తెలుగుపద్యమేమిటి? ఏదీ రామభద్రాంబా ! విన్చించుదాన్ని 
అట్లాగేనమ్మా : 


ఒక్క సంగీతమేదో సాడునట్లు 
భాషించునపుడు వినిపించు భాష 
విన్నష్టముగ నెల్ల విన్నించునట్లు 
స్పష్టోచ్చారణంబు ననొనరు భాష 
రసభావముల సమర్బణ శక్తియందున 
నమర భాషకును ద్లీవైన భాష 
జీవులలోనున్న చేవయంతయు చమత్కృత 
పల్కులన్‌ నమర్చించు భాష 
భాషలొకపది తెలిసిన ప్రభువు చూచి 
భాషయన నిద్దియని చెప్పబడిన భాష 
తనర ఛందస్సులోని యందమ్ము నడక 
తీర్చి చూపించినట్టిది తెలుగుభాష 


చక్కని పద్యం చదివావు రామభద్రాంబా! అమ్మవారు గీర్వాణి 
సంతు ష్టాంతరంగ అయింది 

భాషలొకపది తెలిసిన ప్రభువు అంటే శ్రీకృష్ణదేవరాయలేనా? 
కల భాషిణీ ! ఇంకో భారతదేశ పరిపాలకుడు కారూడదా? 
పరిసాలకులకు బహుభాషలు వస్తే చాలా బావుంటుంది. 


అవునమ్మా మనోరమా |! ఆయనకి సంస్కృతంళో సహా ఎన్ని 
భాషలొచ్చు 1 


అణనినినాననినాాాలలా ౌరదా విజయం అానననానిననననననని 


వెంగ 


మధుర 
ముద్దు 


వెంగ 


ముద్దు 


ఎన్ని భాషల కవులను నమాదరించాడు తన సభా భనమైన 
భువన విజయంలో - 


ముద్దువళనీ ! నీ ప్రసిద్ధ సద్యం చదువుతావా ? 


ఆ పద్యం రానిదెవరికి మధురవాణి ! అయినా అడిగావుగనక 
చదువుతాను 

సొమ్ములియ్యవచ్చు సమ్మంధమీవచ్చు 

ఈయరాని ప్రాణఖమీయవచ్చు 

తనదు విభుని వేరుతరుణీ చేతికినిచ్చి 

శాళవశమె ? యెట్టిదానికైన ? 

ఇదేగదా - 

చక్కగా చెప్పావు పళనీ ! ఏదీ ఇంకొంచెం నీ మృదు పద్యములు 
నినదించు నమ్మోహనరవళి ) 


నీ కిష్టంగదా వెంకమాంబా !నా రాధికా సాంత్వనం లోని శ్రీకృష్ణుని 
వర్ణన చేస్తాను 


బారను గొల్వగా మీరు వక్షమువాడు 
నలచుట్టి వచ్చు నేత్రములవాడు 
విడికెంపునణగింపు బింబాధరమువాడు 
న్నతాజాను బాహువులవాడు 
చిగురాకులనుగేరి నగుపాదములవాడు 
డంబైన కంబుకంరంబువాడు 
చిక్కని పాల్గారు చెక్కులు గలవాడు 
మెరుగు చామనచాయ మేనివాడు 
నెమలిరెక్క తురాబూను నెరులవాడు 
మొలకనవ్వులదగు ముద్దుమొగమువాడు 


అనానననానననననవానాలలణా గ రదా వజియ౦ అణనాాాాననననననని 


రంగొజీ 
మనోరమ 
రంగాజీ 


త్రివేణి 


తిమ్మక్క 
కల 


రంగాజీ 


పళని 


గంగా 


మదనకోటుల కొనగోట నదుమునాడు 
చొరుతరమూర్తి |! గోపాలచక్రవర్తి 


“ ఆహా ఎంళ చక్కగా గిరిధర గోపాల వర్ణనము చేసిందో ముద్దు 


పళని, 

మహాభర్తురాబైన మీరాబాయికి గిరిధర సాక్షాత్కారమైనట్ట్లున్నదికానీ 
కానీ - ఏమిటి రంగాజమ్మా 

మణి ప్రవాళ్లులీ యుత మళయాళభాషా మధుర కవయిత్రీ ! 
మనోరమా తంబురట్టీ నువ్వు గమనించటం కష్టమేలే 

అవిడ వముళయాళంలోగాక నంన్కృతంలో కవిత్వం 
రాసిందనుకుంటాను 

ఆవునుట 

రంగాజమ్మా! ముద్దుపళనిని గురించి నువ్వు చెప్తావా లేక నన్ను 
చెప్పమంటావా ? 

ఏంలేదు - పళని పద్యాలు వింటుంటే నంది తిమ్మన్న గారి 
పద్యాలు గుర్తుకు రావడంలేదూ ? 

ఈ విమర్శ తప్పదని ఎరుగుదును? ముక్కు తిమ్మనార్యుడు 
నాకు చాలా ఇష్టమైనకవి ఆయన సపలుకుబళ్ళు నాకు 
ప్రాణప్రదాలు నా కావ్యం చూస్తే తెలున్తుంది. ఆయన 
ధూర్తగోపాలుడని ప్రయోగం చేశారు పారిజాతాపహరణంలో 
నేనూ 'బాగయె ! ధూర్త గోపాలరాయ' అనీ ప్రయోగించాను 
ముచ్చటపడీ అంతేకానీ సొంతంగా కవిత్వం రాయలేక కాదు 
సుమా | 


= ఎంతమాట పళనీ | నీకు కవిత్వం అల్లడం రొకపోవడమా? 


శై 


అననన నినన శౌరదా విజయం అణననానాలనననిలి 


మధుర 


కలభా 


మధుర 


పళని 
గంగొ 
పళని 


అంతా 


రంగాజీ 


ధారాశుద్ధిశోభితమైన ముద్దుపళని మధుర కవిత్వాన్ని ఇంకా 
వివాలని అందరం ఆరాట పడుతుంటేనూ? 

ఒక సమస్య ఇద్దాం అయితే ఎమ్మా పళనీ |, 

'వాయమెనీకు ? చెంగలువ నాయుడ ! నాయెడనింత సేయగన్‌' 


, మా చేమకూర వెంకటకవి పాదము వంటిదికూర్చి సమస్య 


ఇచ్చినదే కలభాషిణీ 
నయం మధురవాణీ ! పద్యం కూడా చేమకూరవారిదే అనలేదు 
పళని ఎందుకో అపవాదు గురించి భయపడుతోంది 
శోయధిరాజుకున్‌ పొాడమితో యజవాసిని తోడబుట్టి యా 
తో యరుహాప్పు జంటగుచుతోయజ వత్రనేత్రునకున్‌ మరందివై 
త్రోాయగరాని చీకటుల శ్రోాయుచు చల్లని తిళ్విచెందియున్‌ 
నాయమె నీకు చెంగలువనాయుడ ? నా యెడనింత సేయగన్‌- 
బావుంది బావుంది 
ఏమో - రంగాజమ్మగారేమన్నా విమర్శిస్తారో అనిపిస్తున్నది. 
నేనా ? అవ్వ | నిన్ను ఏమర్శించగలదాననా పళనీ | 
ఏనాతి నీరితి నెంలొ భక్తి చెలంగ 

వ్రాయించె జయధాటి రామకోటి 
ఏవారి నీ దారి నెలమి విద్వగ్చేణి 

దనియించెనెణిమెచ్చి ధనములిచ్చి 
యేకల్ళి నీ పోళ్కి నిలగీర్తిగైకొవె 

గబ్బముల్‌ చేనంది ఘనత జెంది 
యే బాల నీలీల నిటు దొరాదొరలచే 

బొగడొందె గడీదేరి బొలువు మీరి 
తలపనే ధీర నీ మేర ద్రాతయంర్యు 


వెంగమాంట 
కృష్ణాజమ్మ' 


సళని 


తిమ్మక్క 


। శౌరదొ విజయం | 


పాదముల (న్రాలెమదినెంచి ప్రస్తుతించి 
కలరెనీ సాటి? ముత్యాలు కన్నమేటి ? 
ప్రబలణేణ పేటి | శ్రీ ముద్దుపళని బోటి | 
ఇదీ పళని పద్యమే నుకుంటాను. నిజంగా ఆమె అంతటిదే 


నీ గురించిన మిగిలిన విశేషాలు చెన్నవమ్మా రనధునీ! 
ముద్దుపళనీ! 

నేను నా అళ్వాసాంత గద్యనే చదువుతానయిడతే మా 
గురువుగారిలాగా .. 


శ్రీ చిన్నికృష్ణ కరుణా కటాక్ష వీక్షణ అనూన శృంగార రసప్రధాన 
సంగీత సాహిత్య భరత శాస్తాది విద్యాపారంగత 


ఆహాః పళనీ! భరత శాస్త్రాది విద్యాపారంగతవు కూడానా! ఏమి 
అదృష్టం “సంగీత మపి సాహిత్యం ఎకమాపాత మధురమ్‌ 
అన్యదా లోచనా మృతమ్‌ అంటారు మా ఇంట్లో సంగీత 
సాహిత్యాలూ భక్తీ ముప్పేటసడినయి వచ్చేపోయే చుట్టాలకి 
అంతులేదు. భక్తులరాక తప్పదు. నిత్యమూ అతిధులకి 
మడిగట్బకుని వండీ వార్చి భోజనాలు అమర్చటం సరిపోయె - 
పొద్దున పని మధ్యాహ్నం పని అర్ధరాత్రదాకాపని మా చారు 
సంకీర్తనాచార్యులు గదా మా ఇంట్లో అంతా .౮తో ఇంతో 
కవిత్వం రాయగలవారే “చిన్నన్న ద్విపద కెరగును పన్నుగ్‌ పెద 
తిరుమలయ్య పదములకెరగున్‌" 

అనే మాట వినే వుంటారు కవి కర్ణ రసాయనం రాసిన 
సంకుసాల నృసింహ కవి గూడా మా పిల్లవాడే ఇంగువ కట్టిన 
గుడ్డకి వాసన అంటినట్లు వాళ్ళందరి మధ్య వుండటంళో నాకూ 
కవిత్వం చెప్పటం వచ్చింది మగవాళ్ళకే ముందమ్మా అన్నీ ఆడవాట్లు 


గంగాదేవి 


బో 


సుభద్రా 


అల 


వ! 


।: శారదా విజయం । 


అమర్చి పెడితే కమ్మగా తిని ఎ ఉయ్యాలమీదో కూచుని 
రాసుకుంటారు కానీ ఇంత ఇల్లూ సమర్థించుకుని నేను తెమిలి 
తాటాకూ గంటమూ చేతపుచ్చుకోవటం గగనమయ్యేది ఏ 
ముసలమ్మలో,పక్కింటి వాళ్ళో చూశారంటే అవ్వ సిగ్గులేకుండా 
తిమ్మక్క మగవాళ్ళకి మల్లే కవిత్వం రాస్తోంది. పిదపకాలం 
పిదపబుద్దులూ అని విమర్శించేవాళ్ళు. ఎట్లాగో సుభద్రా కల్యాణం 
ఒక్కటీ రాసేటప్పటికి తలప్రాణం తోకకి వచ్చిందంటే నమ్మండి 
ఇంకా ఎన్నోపుస్తకాలు రాయాలని ప్రాణం కొట్టుకుపోయేది కానీ 
కుదిరితేనా ? మావారు కూడా జాలి పడేవారు ఎప్పుడూ పనితో 
సతమతమయ్యే నన్ను చూసి, ఆయనది కవి హృదయంకదా 
చుట్టాల బధపడలేక ఒకపాటకూడా రాశారు పాపం 

అబ్బ ఎన్ని ఇబ్బందులెదుర్కొని రచించావు తిమ్మక్కా ! మేము 
రాజ స్ర్రీలం పరిచారికలు అన్నీ అమర్చిపెట్టేవాళ్ళు పండితులు 
సలహాలిచ్చేవాళ్ళు లేఖకులు మా కావ్యాన్ని ప్రతులుగా వ్రాసే 
వాళ్ళు పరిశీలించటానికి కోరిన గ్రంథాలు సిద్ధంగా వుండేవి 
వాకూ మధురవాణికీ రామభద్రాంబకి రంగాజీ కృష్ణాజీలకీ 
ముద్దుపళనికీ కూడా అవకాశాలు పుష్కలంగా వుండేవి రాజుల 
అండదండలుండేవి మాకు పాండిత్యం లేదని కొదు, వున్న 
అవకాశాలను గురించి చెప్తున్నాను కవిత్వానికి, ఆ మాటకొస్తే ఎ 
కళకైనా ప్రోత్సాహం కావాలి ఒక్క చిన్నమెచ్చుకోలు మాటయినా 
కావాలి అదీలేకపోగా అమాయకత్వంకొద్దీ స్త్రీకి స్త్రీయే శత్రువు 
అన్నట్లు ప్రవర్తిస్తే ఇంకా మనం బాగుపడేది ఎప్పుడు? 
తిమ్మక్క కష్టాలను ఆధునిక కాలంలో చాలా అనుభవించాము 
గంగాదేవి! టవేణిగానీ మహాదేవివర్మగానీ మేమందరం ఆవిడ 
కోవలోకే వస్తాం సరోజినికూడా - 

మనోరమా నేనూ, మీరా, వెంగమాంబా, గోదా మొల్లా రకరకాలైన 


వళాాాాంకాాంాాంాాాాాంతాలాంల... 4 మాతాం వనాంు తో ఖాలుకు 





కృష్ణాజి 
తిమ్మక్క 


త్రివేబి 


మనోరమ . 
+ ఎగుబుజమ్ములవాడు - మృగరాజమధ్యంబునడ చి పుచ్చుకొను 


తిమ్మక్క 


రంగా 


తిమ్మక్క 


గంగా 
తిమ్మక్క 


శారదొ ఎజయుం | 


విమర్శల్ని ఎదుర్కొన్నాం భగనంచుడు నూకు అండగా వుండకపోతే 
ఏమైపోయేవాళ్ళమో ఏమో- 


* తిమ్మక్క నుభద్రాకల్యాణంలో అర్జున వర్ణన బాగా చేశావుగా 


విన్నించనా ? 


, ఏదో రాశాను కృష్ణాజమ్మా మీకున్నంత పాండిత్య వైభవం 


నొకెక్కడిది ? 


* ఇందాకట్నించీ అదేగా అంటున్నాం. పునరుక్తి చేస్తున్నారు తిమ్మక్క 


గొరు. 
కవిత్వం నహజంగా రావాలి ఏదీ నీ అర్జున వర్ణన. 


నెన్నడుముగలవాడు - చక్కనివాడు - కోదండగుణకిణాంబు 
లౌబాహులమరినవాడు- వెన్నున మచ్చగల విభవంబువాడు, 


- మృదు లలితమైన నీ కవిత్వంలో స్రీ హృదయం నుమధురంగా 


ఆవిష్కరింపబడింది చూడు - అదే నుభద్రను అత్తవారింటికి 
పంపే ఘట్టం - అది చదువు. 

ప్రతి స్త్రీకి ఇదొక దుర్భర ఘట్టమే - కానీ తప్పదు ఎంతమంది 
కాళ్ళకి మైొక్కినా అత్తవారింటికి పొమ్మవే గదా దీవిస్తారు. 
బాగుగా చెప్పేతివి తిమ్మక్కా. కానీ నీ అప్పగింతలని - 
అప్పుడు కవ్వడి యా నుభద్రయును 

హరి పాదపద్మముల్‌ హర్షమున మ్రొక్క 

హరియు రుక్మిణీ సూచి అప్పుడిట్లనిరి 

అడలకేమిటికె మాయమ్మ నుభద్ర 

అత్తయునీకు మేనత్తయుగాన 

వింత వారెవ్వారు వీరి లోపలను 

బావ మరుదులు చాల భక్తిగలవారు 


భకతాతాలాంలలనాలకోలాాణాలలాలాలు.. ర అాతలాటదాలాాాాలాాాి 


అననా శొరదా విజయం అనానను 


మధుర 


రామ 


మధుర 


రంగా 


మోహనాంగి 


: తమ్మక్కా ! నీ రచనయొక్క ప్రభావము నూ చేమకూర వేంకట 


కనిపై చాల యున్నట్టున్నదే. 

బెను నిజమేసుమూ - 

తల్లిదండ్రులు గొరాన తన్ను బెనుప 
వదినెలన్నలు కడు గారవంబునెరప 
అల్ల యూరంత బలగంబునందునుండి 
ఒంటి నెడ బాసిపోవనెట్లోర్చు మనను 


అనియు, కుంతీదేచి నీకు మేనత్తగదా అత్తగారింటికి వెళ్ళడానికి 
దిగులుపడతావేమిటి? అని నుభర్రని మందలించెను చేమకూర 
కవి - 


కుంతీదేవి మేనత్తయయినను - 
అత్తవారింట సకల భాగ్యంబులున్న 
మగని మీదట తనకెంత మక్కువున్న 
ఆడుపుట్బవు పుట్టింటి కాసపడును 
గాన సుభద్ర యొకతీరుగాగ నుండె 
అని జూలి కూడ పడినాడుగద - 


ఆడనారికి పుట్టింటి మీద మమకారము తప్పదు- జానపదకవులు 
ఇట్లా అన్నారు గదా - “మానెడూ బీయ్యమ్ము- నుంకెన్నకూరా- 
మహరాజు గోత్రంబు నే పుట్టినిల్లూ . " 


* ఓబులేసుని కొండ వెలిసుండవలెనూ 


ఎప్పటికి పుట్టిల్లు కలిగుండవలెనూ. 


కుత ల కాంతా 


అననాననానాననానననబనాల సొాదదొా విజయం | 


తిమ్మక్క 


వెంక 


మోహన 


పళని 


రంగా 


రామభద్ర 
రంగా 


పళని 


మధుర 


కలిమియ్యి బలిమియ్యి కదిరి నరసింహా ! 

నా చిన్నారి తమ్ములకు సిరినంపదలియ్యవయ్య! 
ఆడదాన్ని నేను అయిపుడితిగానీ 
గంగ్రగొడ్డలికింద కొమ్మవైనా చాలు - 


అహో జానపదకవులు ధన్యులు- చేమకూర కవి పద్యమున 
కెంళటి వ్యాఖ్య లభించింది! 


అవునువురి మనుషుల మననులో దాగిన మవాత్తర 
విషయములను వెలికి తీనుకొనివచ్చి కావ్యరచన చేయు 
బుషితుల్యుల రచనలు సుశాశ్వతములుగ నిలిచియుండును 


నత్యమే - తాళ్ళపాక తిమ్మక్క పాదములకు చేనుకూర వేంకట 
కవి యిచ్చిన గౌరవము శ్ఞాఘనీయము - 


పాదములకా ? 
అదేనమ్మా నుభద్రా కల్యాణ ద్విపద పద్యపాదములకు 


ఈ సందర్భమున తిమ్మక్కను అబినందించుచున్నాను. ఆమె 
చెప్పినట్టు గృహకృత్యములనుండి ఇంక కొంచెము తీరికచిక్కి 
మరిన్ని గ్రంథములను కూర్చగలిగినచో నెంత బాగుండెడిది! 
ప్చ్‌. అది పోనిండుగానీ ఇదేమమ్మా పెద్దలు మధురవాణీ 
రామభద్రాంబలు కూడ మా చేనుకూర యనుచున్నారు 


బెను పళనీ! మా రఘునాధ భూపాలచంద్రుని ఆస్థాన క్షేత్రమున 
మాళంజపురి యందు విరగబూచి కదా ఆ చేమకూర వెంకటకవి 
కవిత ప్రతి పద్యచమత్కృతితో ఆంధ్రదేశమునందంతటనూ 
కస్పురపు నెత్తావులెగజీమ్మి దివ్యపరీమళ భరితము చేసినది 


అాాాాాావాాాంాావాలాను. ర అతా 


రంగొ 


పళని 


వెంక 


రంగాజీ 


మధుర 


గంగా 


| శారదా విజయం | 


ఊ ? చేమకూర ఘుమఘుమలాడు తాలింపులో రమ్యముగ 
నుండును గాని ఈ కర్పూరపు నెత్తావులేమిటి? 


* పళనీ నీవూరుకొనుము నీతో వేగలేకపోవుచున్నాము నీ వన్న 


శాలింపువే తీసికొందుము పోనీ అందులోనే సుమధుర పద్య 
శవితల ఇంపుగలదు గదా. 


అమ్మయ్య, నీ కర్థమైనట్ట్లున్నది మరి వీరికో ? 

వీరికేమిటి ? 

అదే మా చేమకూర వేంకటకవి - మాతంజావూరు అనుచువ్నారూ- 
ఒకరి సాంతమా అనీ 

(నవ్వుతూ) అయిన నిష్పుడేమందువు ? 

నిజముగా అది నీకు తెలియదా వెంకమాంబా |! 

ఓయమ్మ మొల్లమాంబా ! నాకు తిలియును చెప్పుమందువా? 


రామభద్రలు మాకు మటుకు తెలియదా ! రంగాజమ్మా ! 
ఉత్తపుణ్యమునకీ అల్లరి పళని నుడికించితిమి గానీ 


నన్నేమి యుడికించితిరి తల్లులారా ! ఉడికి కూర్చొనుటకు 
నేనేమి చేమ దుంపనా ? బంగాళాదుంపనా ? ఇందాక 
రంగాజమ్మగ్గారు వేయించిరి మీరేమో ఉడికీంచితిమనుచుండిరి. 
(ఓరగా సరోజినివేపు చూచును) (సరోజిని చిరు కోపముతో 
నవ్వుతూ చూచును) 


బంగాళాదుంప అంటే ? సరోజీనికీ సంబంధించినట్లున్నదే 
సోనార్‌ బంగ్గానా” 


బెంగుళూరునాగరత్నం : ఓహో ీకు తెలీదు కదూ - నముద్రాలుదాటి వచ్చిన 
అాాాకాాంణా లాం 1 కాంతం 


అననన నాలాలు నౌరదొా విజయం | 


తిమ్మక్క 


మోహనాంగి 


సరన్వతి 


కలభా 


పళని 


కలభా 


మనోరమ 


గంగా 


విదేశీయులు బంగొళా డుంపలని రుచి చూపించారు మనకి - 


సరోజిని చిరు కోపానికి అర్ధం తెలిసిందిలే నీతో చాలలేము పళని 
తల్లీ | నీ చమత్కారమునకొక నమస్కారము 


ఇంతకును పళని మాటలయర్థమేమనగా కవిత్వమునకు దేశ 

కాలముల భేదములేదు - సార్వత్రికమును సార్వజనీనమును 
శ్రేయోదాయకమును విశ్వశాంతి ప్రదాయకమును అయిన 
సుకవిత్వము ఎల్లెడలా సర్వులకూ శిరోధార్యము 


సత్యమును సర్వసభ్య నమ్మోహనకరముగా వక్కాణించినది 
మోహనాంగి 


నీవు చెస్పినది వీరందరెరుగుదురమ్మా = ఈ పళని యుండి 
యుండక చమత్కారములతో చంపుచున్నది, 


ఏమి ? ఏమి ? సరస్వతీదేవి సమ్ముఖమున అ మాటలు 


తవ్వు. తవ్వుగానేయంటివి అమ్మవారి శావము వలన 
భూలోకములో ద్వారకానగరములోని మానవకాంతగా 
జన్మించినప్పటి నుండి యు ఈ అలవాటు అబ్బినది అదేమో 
తపస్పించుకొనలేకున్నాను 


అంతేనా? పింగళిసూరన్న గారి తెలుగుదనము వల్ల కాదా? 


(అందరూ చిరునవ్వు హేలలు చిల్కుడురు). 


: తిమ్మక్కా! నీ మృదు కవితకు నా అభినందనలందుకొమ్ము 


ఒక్కసారి నీ భర్తగారి వదకవితను కూడ విన్చించమని 


కోరుచున్నాను 


రామభద్రాంబ మధురవాణి - బొనౌను - తప్పక విన్సింవలసీనదే. 





50. ఇపసతవాతనతకుతకామావవతవాాత 


| శౌరదా విజయం | 
తిమ్మక్క _ (చిరుసిగ్గులో నవ్వి) జఇటులే మావారి కున్నంత గాత్రసొలభ్యము 
నొకులేదు అయినను మీరు ఆడిగితిరి కనుక ప్రయత్నింతును 
శారద గోదాదేవి ఎదియో ఆలోచించుచున్నది ద్రవిడ కన్యారత్నమా | 
శ్రీ రంగేశ్వర భక్తి భాండారమా |! చూడికుడు త్తనాచ్చియార్‌ | 
అలంకార ప్రియా బాలా తన్యతాః పుష్పమాలిక్నా 
జనకాజ్ఞాత వృత్తాంా ! సాధమ్మిల్లే దధౌరహ; 
అని స్తుతింపబడినదానా | 
కలభా స్యోచ్చిష్ట మాలికా బంధ గంధ బంధురజిష్టవే ' 
విష్ణుచిత్తతనూ జాయగోదాయై నిత్య మంగళమ్‌ 
అని మంగళా శాసనమొనర్పబడినదానా 'ఓ ఆండాళ్‌ 
నీవు రచించిన పాశురమును వినిపింపుము. 
మోహనాంగి అసలే ఆమె ముఖ సౌందర్య వైభవమును చంద్రుడపహరించినాడు 


కానీ చంద్రుని సౌందర్యమునే ఈమె అపహరించినదని 
లోకముచేత నీలాపనింద పొందినది - దిగులు పడదామరి 


సరోజిని ఏవేవి ? ఆంధ్ర భోజులవారి ఆడుబిడ ఏమిటో 
చమత్కరించుచున్నదే - నాకు నరిగా నర్థముకాలేదు - 


రామభద్రా హుణభాషా వైశారద్యమునూ వంగదేశ ప్రభావమునూ సైతము 
కలిగి యుండుటచేత నరోజినీనాయుడూ, నీకట్టి సందేహము 
కల్గుట సమంజనమే - 


మధు అంతవరకిందుకు రామభద్రాంబా! కృష్ణదేవరాయల ్రాథ 
పద్యములు మనవారికైన తొందరగా అర్ధము కావుకదా. 
అందుండుంద్వయ నద్మవద్మవదనుండు... మొదలైన 
పద్యాలంటే - 

పధావాతతంలతావానాలలవాలానాలాలనన 51 నాాబంపపుతముపుననమనని 


గంగా 


కలభా 
పళని 
కలభా 
మోహన 


1 శారదో విజయం | 
బిను - ఆయన కవితా ప్రావీణ్య ఫణీశుడు 


తిరుమలాంబా 1! అండాళ్‌ నీలాపనింద సంగతి ఏమీ? నీ తండ్రి 
గోదాదేవి పేరుననే కావ్యము రచించెను గదా - 


అ దీమాళోనేగదా తిరుమబాంబ కొంటెతనము వెలయించి 
ఊరించుచున్నది య 


*. పళనీ! 
.. (తప్పన్నట్లు లీలగా లెంపలు వాయించుకొంటుంది) 
.. చెప్పు ఆరుమలాంబా | 


అమ్మా! హంసవాహనా | 

చేర్చుక్కగా నిడ్ద చిన్ని జాబిల్లిచే 

సిందూర తిలకంబు చెమ్మగిల్ల 

అవతంన కుసుమంబునందున్న యెలతేటి 
రుతికించి దదంచిత శ్రుతులనీన 
తరుణాంగుళిచ్భ్చాయ దంతపు సరకట్ట 
లింగి లీకపు వింత రంగులీన 
ఉపనిషత్తులు బోటులై యోలగింప 
పుండరీకాసనమున కూర్చుండి మదికీ 
నించు వేడుక వీణ వాయించు చెలువా! 
నలువరాణీ |! అవధారు - 

'సైరంధ్రుల్‌ పైకెత్తికజ్ఞలము సక్ష్మశ్రేణీకం దీర్చవా 


శాతాాాాకాణాలనాతాంాావాలలాలలు.. 2 కా ాతాతులనాతాాాన 


మధుర 


రామభద్ర 


గంగాదేవి 


పళని 
కలభా 


ఇరావతి 


రామభద్ర 


మోహనాంగి . 


| శొరదా విజయం 
లారుంగన్నులమీద జూచుతరి ఫాలాంచచ్చతుర్జీనిశా 
స్ఫారేందుంగనెవక్తమ - మక్కనుటగాక అత్మప్రభా 
చోరుండుండగ తన్ను తద్గ తవిభాచోరం బనున్‌ లోకముల్‌ 
ఆహా అనన్య కృతి ప్రబంధయైన ఆముక్తమాల్యదాకర్త శ్రీకృష్ణ 


అనీ 


దేవరాయల చమత్కారము క్లాఘనీయము ఆయన పుత్రికయైన 
తిరువులాంబ తన తండ్రీ కావ్యవమన నాయికర్టైంన 
ఆముక్తమాల్యదను ఆటపట్టించుట సొగసుగనేయున్నది. 


తండ్రిగారి మహత్తర విద్యా నైదుష్యము తనయకు అబ్బుటలో 
నాళ్చర్యవేమున్నది కృష్ణరాయల (ప్రోత్సాహమువలననే 
తిరుములాంబ మరీచీ పరిణయము వరదాంబికా పరిణయము 
అను రెండు ప్రబంధములను కూర్చినదనుకొందును 


మధురవాణీ ! పండితపుత్ర ; పరమశుంర : అన్నారు గదా- 
బెనౌను పండిత పుత్రిక విజ్ఞాన విశారద 

అమ్మవారి కొలువున ౪ వంజనపక్షపాతముతప్పలేదే - 
అమ్మవారి కొలువు - గనకనే అబ్బలేదు 

తిరుములాంబ అన్యధా భావింపలేదుగదా - 

లేదు లేదు. మృదుమనస్కులెన్నడును అన్యధా భావించరు 


నా తండ్రియొక్క లోకోత్తర ప్రతాసమునకు, నునిశిత రాజ 
నీతిజ్ఞతకును, అత్యద్భుత కావ్యనిర్మాణ చాతుర్యమునకును 
నేనెప్పుడును ముగ్గురాలనగుచుందును అష్టదిగ్గజకవులన్నట్బ 
నా తండ్రీగారు అవలార పురుషుడనిపించును. 


క్‌3 


అనానను సరదా విజయం | 

ఇందీ వరంబులనీను క్రాల్గన్నుల 

శరదిందుముఖులు చామరములు వీవ 
పణినసోనుకణాదబాదరాయణ 

సూత్రఫక్కి విద్వాంసులు పన్యసింప 
మూరురాయర గండ పెండార మణి 

మరీచిరింఛోలి గలయనావృతములగుచు 
నం కపాళి నటద్దుకూలాంచలములు 
చిత్రమాంజిష్ట విభ్రమశ్రీ వహింప 
గనా తండ్రీ సింహాసనము న ధిష్టించు 
విధమునా కన్నులకు కట్టినట్లుండును 
ఆ భువనేశ్వరదేవి శర్తిపీళమును నెలకొల్పిన విద్యారణ్య శ్రీపాదుల 
పుణ్య దీక్షకు, శ్రీ విరూపాక్షస్వామి కనుతుదల ప్రసరించు 
చిరునవ్వు కాంతులకు నేను అబ్బుర పడుదును ! ఆ హంపీలొ 
- హుం అదియొక స్వర్ణయుగము, అచట బుట్టిన చిగురు 
కొన్నైన చేవ - ముత్యాలముగ్గులూ, వూలతోరణాల 
ద్వారబంధాలూ, నూత్రపట్టినట్లా వీధులూ, కేదారంపు 
కుల్యాంతరస్థలి నిద్రించు బాతువులూ, ఆ పుష్పలావికల 
వేళాకోళములు, రాజనాల బియ్యమూ, కృష్ణ బజారు, విరల 
బజారు మొదలైన బజార్లలో రానులుపోసి, కుంచాలతో 
నవరత్నాలు అమ్మిన నైనమూ - ఎన్నని చెవ్చను ? 
విద్యానగరమునకు సంబంధించిన ఏ ఒక్క విషయమునూ 


నేను మరువలేకున్నాను. 
వశత కత అతా కనుకా కావాలని 


గంగొ 


1 శారదా వఎజయం 


నీవేకాదు మోహన తిరుమలాంబ ! ఎవ్వరును మరువలేరు 
అందునా నీవా విద్యానగర చక్రవర్తి కుమార్తెవు - నేను ఆ నగరపు 
యువరాణిని నాకును హంపీని తలుచుకొన్నచో గుండె 
గొంతుకలోన కొట్టాడునో యమ్మా! అయినను కాలప్పురుషుని 
లీలల కెవరు ఎదురునిలువగలరు ? 


రంగాజమ్మ ఏమైనను మీ ఇద్దరి అదృష్టమునకు నేను ఈర్ష్య చెందుచుందును 


పళని 
రంగా 
పళని 


రంగా 
పళని 


వెంగమాంబ 


ఆ ఏమదృష్టములే! వారేమి కనకాభిషేకములు చేయించు 
కొనిరా? 


:_ కనకాభిషేకము మాట ఏమోగాని కృతులను మాత్రము అంకితము 


పుచ్చుకొనలేదు. 


నేను కావ్యములను అంకితము పుచ్చుకొన్న మాటనిజమేగాని 
మహారాజుతో కలిసి నాటకములలో నటించటేదే ? 


ఎందుకు పళనీ నా వెనుకపడీనావు ? 
నేను వెనుకపడటనేమిటమ్మోయి ? 

ముందే పడినదటలే రంగాజీ ! 

(చిన్న నవ్వులు) - 
ఎక్కడనట ? సాహిత్య నముద్రములోనా - మరి ఒడ్డుననా ? 


మొత్తముమీద గంగా తిరుమలాంబ లిరువురూ వదినా మరదళ్ళ 
వరుసయే 


.. చిత్రమేమనగా నిచట వదినామరదళ్ళ వరునలు, ఆత్తకోడంద్ర 


వరునలు, అవ్పచెల్లెళ్ళ వరునలు, తల్లీ బిద్దల వరునలు, 
గురుశిష్యుల వరుసలు అన్నియు సమకూడినవి 


ఇాాంాాంఆంాాఅావానాకలాాాాలి.... 55 అాాాాళతాకానళలాలనవాాతాళాననా 


అపనమపనావసునునన శౌరదా విజయం | 


గంగా 
పళని 
రంగా 


వెంగమాంబ 


పళని 


వెంగమాంబ 
గోదా 

మొల్ల 

గోదా 


సరన్వతి 


కలభా 


గురుశిష్యుల వరున ఎవరు పళనీ 


ఇంకెవరు రంగాజమ్మగారు గురువు నేను శిష్యురాలను కాదా? 


, ఆహా ఫంగనామములు |! 


నీకెంతసేపును రంగాజమ్మ మీదనే కన్ను 
ఆ వరునలేమో ఇర్థమగునట్లు చెప్పరాదా మాకు ? 
రఘునాథుని భార్యలుగా పరిగణింపబడు రామభద్రాంబా మధుర 
వాణులు రంగాజమ్మ కత్తగార్హు కారా ? 

బెనులేవమ్మా నీతో చాలలేమని ముందే చెప్పాముగడా 
(11వ పాశురము చదువుతుంది) 
గోదాదేవీ ఈ పాశురమునకు అర్థము కూడ చెప్పినచో 
దీని అర్థమిది 


ఓ గోపబాలికా ! బంగారు తీగేవంటిదానా |! పుట్టలోనున్న 
సర్పము యొక్క పడగవంటి నితంబ ప్రదేశముకలదానా | 
అడవిలో నున్న నెమలి వంటిదానా ! కన్నెలమందరము నీల 
మేఘశ్యాముడైన శ్రీ కృష్ణుని గూర్చి పాడుచుండగ నీవు ఎంతకును 
నిద్రలేచి రావేమమ్మా? అని 

(నవ్వు మొహంతో) - ఓహో చూడి కుడుత్త నాచ్చియార్‌ |! 
హృదయంగమంబైన పోలిక చెప్పినావు ? పుట్టలోనున్న సర్పము 
యొక్క పడగవంటి నితంబ ప్రదేశము కలకన్య అనియా ? 


శ్రీ రంగ నాయకుల ఎన్నిక అయిన గోదాదేవి వర్ణనము 


సామాన్యమా దేవీ! 


అతతపపపమలమమాలాఅలాలన... 50 తతా యుప 


సరోజిని 


అంతా 


1 శారదా విజయం | 


వునవిట్లు వూట్తాడుకొనుచునే యున్నావు వున 
ఎకసక్కెముబకు వాగ్బాణప్పు విసురులకు ఏమాత్రము చలించక 
గిరిధర గోపాల ధ్యాన నిమగ్నమై యున్నదే ఈ రాజస్థాన 
భూమండల ముక్తమణిస్థాయి మీరాబాయి, ఇప్పుడు తను 
రచించి పాడుకొన్న భజనలలో నొకదానిని పాడి - తోయజాత 
భవచిత్త వశీకరటబై కవాణిని సేవించదా ఏమి ? 


(మీరా పలకదు) 
(ప్రక్క నున్న అక్కదేవి మృదువుగా మీఠా భుజం తట్టును) 


(ఉలిక్కిపడి)- ఏమంటివి సరోజిని - ఆ *ఓ.లనే భజించెదను 
(పాడుతుంది) 


మధురాతి మధురరసము ఒడ్డులారసి మేరమీరి వెల్లువ అయి 
మాలో పాటు గీర్వాణిని సైతము ముంచివేసినదోయి మీరాబాయి 


వెంగమాంబా ! నీ కవిత్వము మాత్రము తక్కువ రనభరితమా? 
ఊ(. సమస్యలివ్వమంటానా ? వెంగమాంబా ! 

అంతకంటేనా అమ్మా! 

“నా రూపము చూచి లచ్చినగడె ఖగేంద్రా 1 

ధారుణి నీటన్‌ మునిగిన 

కారణమున దాని నెత్తు కార్యంబుననీ 

ఘోరాకారము దాల్చితి 

నా రూపము చూచి లచ్చినగదె ఖగేంద్రా 


భేష్‌ భేష్‌ బాగుంది. 


| య లన 2ల ద్‌7 నం ( న జ 


| శారదా ఎఐజయం | 
సరస్వతి , (నవ్వుతూ) రెండవ సమస్య, 
“శ్రీ విష్ణుండనగ నాకు సిగ్గగు గరుడా 1” 
మీరా ఆహా వీమి వనమస్యలిచ్చుచున్నది దేవి - చిత్రముగానున్నవే 


కలభా. విష్ణుమూర్తి భయముతో పాటు వరాహవతారమున పొందిన 
సిగ్గును కూడ వివరించవలదా మరి ? 


సుభద్రా నారీ నాదమువారు ఈ విషయమున ఏమందురో ? 
మనోరమ పూర్తిచేయవమ్మా వెంగమాంబా | 


వెంగ ,. ఆ వైకుంరపురమ్మున కేవిధము 
న వళ్తు లక్ష్మి యెకసక్కెముగా 
నీవెవ్వడనుచు నడిగిన 
శ్రీ విష్ణుండనగ నాకు సిగ్గగు గరుడా ! 


(అంతా ముసీ ముసి నవ్వులతో గోదాదేవిను చూస్తారు అమె 
సిగ్గుపడుతుంది] 


రంగా అమ్మరా | ముద్దుల గుమ్మరా | ముత్యాల సరమ!'రా! శ్రీ 
కలాబిరుదుల చెలియ రావమ్మా? 


లల్ల ఎవరి పిలున్తున్నావు ? గోదాదేవి నా రంగాజి ! 
రంగాజీ కాదు మన తిమ్మక్క నాయిక అయిన సుభద్రని పిలుస్తోంది 


పళని అదమ్మాసంగతి నుభద్రా కల్యాణంలో వన్నమాట ఈ పిలుపులు 
ఆ వేంగమాంబా ! మంచి మాటలు రెండు చెప్పు! 


వెంగ ఏకాంత రాముడు వేంకటాచలాధీశుడై ఏడు కొండలపై నుండి 
కలియుగ ప్రజలను కాచుచున్నాడు కటౌ వేంకటనాయక ౫ 


అాాలతణాంతతతతముకనాతాాాాతు.... 55 అటక నత్తాాుకో 


అందరూ 
కలభా 


సరోజిని 


కలభా 


సరస్వతి 


నరోజిని 


సరన్వతి 


కలభా 


శారదా విజయం | 
అన్నారు పెద్దలు శ్రీ వరాహ నరసింహస్వామియు ఆర్త రక్షణ 
పరాయణుడై భక్తులకు కొంగుబంగారమై వర్థిల్లుచున్నాడు వేదశి 
ఖాధ్వనీన మరవింద సఖమ్ము అమరేంద్ర పూజితంబైన శ్రీనివాన 
దివ్య పాద యుగళమునకు మొక్కి ప్రజానీకము ముక్తిపదమును 
పొందెదరు గాక - 
బెను బెను తరుణోపాయమును చక్కగా జెప్పితివి వేంకమాంబా! 
అది సరే వారినీ వీరినీ కవిత్వము వినిపించు మనుచున్నదిగాని 
ఇదేమిటమ్మా ఈ సరోజినమ్మ తన కవితను వినిపించి 
అంబుజాసనురాణిని, భారతీమాతను అర్భించుట యెప్పుడట? 
ఎప్పుడని నన్ను ప్రన్నించుచున్నావా కలభాషిశీ అయినచో నిప్పుడు 
మన ఇరువురకు పడినదే జగడము 


(భయము నటించుచు) అమ్మయ్యో జగడమే? నేనెట్టులును 
ఓడిపోవుట భాయము అప్పుడు రాజనీతిజ్ఞవు ప్రపంచ ప్రఖ్యాత 
కవికోకిలవు అగ్రాసనముద్రాధికార పదవీ విబాసితవును అయిన 
నీవు వదలుదువా? 


(నవ్వుచు) - ఆయిన సరోజిని నిన్ను కారాగాఎమున నుంచునా 
ఏమి కలభాషిణి ! 


ళఅందనుమానమేమి దేవీ ! కలభాషిణిని తప్పక కరాగారమున 
న.ంచవలసినదేగదా - నెరజాణయైన ఈ పెంపుగు రామచిలుకను 
నీనుగాని వదలితివి మహాదేవీ ! ఎవరైన నిట్లు, యధేచ్చగా 
విగిచిపెట్బదురా ? 


బెనౌను (నవ్వుతో) నీవు చెప్పినది నిజమే సరోజినీ | 


జననీ 1 నీవు ఎట్లర్థము చేసికొనినను నాకేమి "భయము ? 


అణనానాాానానాాాానానాల సరదా విజయం అజనాణణణానానలననననననును 


సరస్వతి 
కబభా 


సరోజిని 


కబభా 


సరో 


సిం 


ఎందుకనగా. 


ఖ 
. నా భుజాపంజరమే నీళు శ్రీరామరక్ష గనుక - 


అట్లు చెప్పుము దేవీ | (గర్వముగా చూచును) 
అమ్మయ్య కలభాషిణీ కలకదీరినదిగదా - తల్లీ భారతీ 
తటిల్లేఖా తస్వమ్‌ తపనశశివైశ్వానరమయీం 


విషణ్ఞాం పణ్గామప్యుపరి కములానాం తవకళాం 


మహాపద్మాటన్యాం మృదితమలమాయేన మనసా 
మహాంత :ః పశ్యంతో దథతి పరమాహ్లాద లహరీమ్‌ 


సరోజినీ! నీ బాంగిల్‌ సెల్లర్‌లో నుంచి రెండు పాదములు 
చదువుము 


౨20క16 5611619 26 7/6 

00 *6ట ౦4? 92:0008 10269 

0 ౦6 6౧016 (౧21 

100 ౪11 00" ౧6౩6 46102466 00ళ[6 
1౧007 60101 0166165 0₹ 1109 
2500౪5 00%ల03 0 [161206 11/65 


0 02000 4268026615 0౧420౧)” ఇ1/68 


(అందరూ బావుందని తలలూపుతుంటారు) 


,ఏంగ6 జం 1006 షీం165 0 5౪011600౧0, 


సీ 66610/ 4 0గ66 0౫ ౧6౧౦౧62౫] ౧౧౦౧౫ 

50౧౫6 106 66 ౧జం6 0 ౧6౯ ౧జంగేడక్షం 6. 

0? ౧౦౧ ౪10 96 146 0 ౧౯ ౧ళచో5 రేం386., 
గౌాగుగుర1౧క 1యంంలా, గరం? జంరే 0164. 


106 ౧6౯ 0గడే21 ర20480౧60 20గ 0౧62) 6౫ 


వవాతత్తాకాలాావాలవామాలి శారదా విజయం న 


నరన్వతి 


గంగా 


మోహనాంగి 


కలభా 
మధుర 
కలభా 


మధుర 
శా 


(స్మితస్మేరముఖియై) - 5270101, [/0లూ!! జు ౧౧0౬6 
0౯౪70౪ అంం61ల0€ ౧౦60౧. 


(సరోజిని తల వంచి నమష్కరించి వెళ్ళి కూర్చుంటుంది) 
మధురవాణీ ! నమరనిశ్శంకుడగు రఘునాధ నాయకుడు 
రచించిన రామాయణమును నీవు నంన్మళములోనికి 
అనువదించితివి గదా ' అందలి శ్లోకములను చదువుము 
కనకాభిషేకమును గైకొనిన మొదటి స్త్రీవి నీవుగదా - నీ తదుపరి 
రంగాజమ్మయు పొందినదనుకొనుము. తండ్రీ కొడుకులైన 
రఘువాధ, ఎజయరాఘవులిరువురును మీ ఇరువురకు తమ 
తను కాలములలో కనకాభిషేకము లొనర్చిన రనగ్రహణ 
పారీణులు 

అవును తాను పాలించిన సువిశాలమైన రాజ్యముల కంటే 
ఖడ్గవలులో జయించిన వువో విజయముకంటే ఏ 
చథశ్రవర్తియయినను తను పోషించిన లలిత కళల చేతను 
ముఖ్యముగా కావ్యముల నంకితము పుచ్చుకొనుట చేతను 
చిరకీర్తిని గడించును పృధ్విపైనా యా భాషలున్నంతవరకు 
సూర్య చంద్ర నక్షత్రములున్నంత వరకు వారి పేరు చిరస్థాయిగ 
నుండును, 


నేనొక చిన్న సమస్య నిచ్చుచున్నాను పూరింపవ మ్మా మధురవాణీ 
అట్లే కానిమ్ము. 
“కింతే సంతాన పాదపాయంతే” - 


(న్లవ్వుచు) కతి కతి నక్షితి పతయః కింతే రఘునాధనాయకా 
యంతే, భువిబహవః కిలతరవః కింతే సంతాన పాదపాయంతే. 


అననా రద విజయం అణాల 


సభలో 
వళని 


మధుర 


మనోరమ 
మధురవాణి , 


సరస్వతి 


ఐరావతి 


కల 


రామభద్రాంబ 


; బాగున్నది బాగున్నది. 
, ఆ ప్రాకృత సమస్యను గూడ పూర్తిచేయవమ్మా మధు౮వాణి! 


అదే అ సమస్య - వడ్డ ఇవ రహుణాహరాయపాహోహి - 


తెళ్ళాక్కొక్కమీహావహా - సుహయరవి యయ రాహహాంన 
ఇణందెణణి యతణూమం వడ్డయిరహుణా హారాయ పాహాహీ- 


ఈ (ప్రాకృతము అర్ధమగుట కష్టమే - 

దీనినే సంస్కృతమున చదివెదనులెండు. 

త్రైలోక్య సుఖావహ శుభకర విజయరాఘవ శశినం 
దృష్వ్వా నిజతనూజం వర్ధతే రఘునాధరాజ పాధోధిః 


చతురమధురవాణీం సమ్యగాకర్ణ్య యస్యాః 
సదసి, మధురవాణీ నామదత్తంళ్వ యైవ 
సరసకృతి విధాయాం సాధుమేధా విశేషా 
స్వధిక పటుర శేషాః అంబుజాక్షీ సుసైషా 


వీభా వాదనమునందు అవరధానములందు రూడ అశేష 
ప్రజ్ఞాపాటవములు గల శేముషీధురీణవు గదా నీవు మధురవాణి! 


చాతుర్యమేతి కవితాసుచతుర్విధాను 
వీఖాకలా ప్రకటనే భవతిప్రవీణా 
వ్రజ్ఞామయం నిపుణమంచతి పాణినీయే 
మేధాం వ్యవనక్తి బహుధా వివిధా వధానే 


రామభద్రాంబా! ఇద్దరు రఘువాధులకూ అభేదం చెప్పూ రాసిన 
కవిత్వం విన్నించవమ్మా? 


అట్లే కలభాషిణీ: 


అలలా. 62 అలతతామమువుకో 


కననినాననననానానాననానలాుి సరదా విజయం ాననననానకననాలననాణ 


అంచా 


కలభా 


రామభ(ద్రా 


ఆధివేదితత్రమణి పీఠికాంతరే 
హరినీలజాలరుచి హారిరోచిషమ్‌ 
కనకాంబరద్యుతి కటీ తటం 

కరుణా రసోర్మిలకటాక్ష వీక్షణమ్‌ 
మృగనాభి చిత్రక మనోహరాననం 
మణీకుండ లాంచిత కపోలమండలం 
(నవ్వుతారు ముసిముసిగా) - 


అహా! భర్తనీ భగవంతుణ్గీ అభేదం చేసిరాసిందే రామ భద్రాంబ 
- అట్టి పురుషోత్తముడైన భర్తలభించటం ఎంత అదృష్టం - 
రఘునాధాభ్యుదయమునించి ఇంకో శోకం చదువుతావా? 
అబే 

అధికశ్రియ మచ్యుతేంద్ర సూనుం 

రఘునాధం రఘునాధ మేనసాక్షాల్‌ 


హృదయేకలయంతియే మహాంతః 
పరమానంద భరాత్త ఏవధన్యా 


ఆ రఘునాదుని అస్థానమున చోటుచేనుకొన గలుగుట నా 
అదృష్టము ఆయన లక్ష్మివిలాన భవనమున నెందరెందరు 
కవులకు సన్మానములు చేసెనో యెరుగరాదు మధురవాణీకి 
కనకాభిషేకమును కూడ చేయించెనుగదా ఆ భూజాని. 


మధురవాణి టెను అ రాజుసరసన వసీయించిన కవిసమూహము యొక్క 


భాగ్యము చెప్పన లవిఠకాదు 


మానా ులనాువాాాపునిపాతతతట ఏ  కాంతామునానాకకమను 


అనాలా ణననానాణాలలా సరదా విజయం నానతలాలువంానాడాఖలూా 


సరస్వతి 


మధుర 


గంగాదేవి 


రామభద్ర 


గంగా 


రామభ[దద 


మాటలనేర్చులాసరనసమార్గము లాకొలువుండు రీతులా 
పాటల గంధు లా కళల భాగ్యములా బహుదాన లీలలా 
నొటకశాలలా యొకటనన్‌ వలదెన్నిట జూడనన్నిటన్‌ 
మేటియ్గు కీర్తిలోలుడుసుమీ రఘునాధనృపాలుడిమ్మహిన్‌ 
ఏదీ - నీ సంస్కృత రాయణము నుండి ఒక శ్లోకము చదువుము 
చిత్తగించుము మాతా! 


భవ్యం విహయభరళలో మణిముద్రికే త్వాం 
సామ్రాజ్యపాలన మంజులబతా ప్రకారే 
పాదూద్వయం రఘువతిం ప్రణఇయాద్యయాచే 
కింనస్తునా మ్యహహ, తత్కవితోపకారం 


అష్టభాషా కవయిత్రీ! నంగీతకళాకుళశలా! సాహిత్య నభా 
విరాజమానా! రామద్రాంబా! నీవుకూడ రెండు సమస్యలైనను 
పూరించవలెను - 


కానిమ్ము గంగాదేవీ! 

నీకిష్టమైన సమన్యయేలే 

రా రాజని యచ్యుతేంద్రు రఘునాధనృపా! 

(సిగ్గుతో నవ్వుతో) - ఇది ఆనాడే సభలో పూరించితిని గదమ్మా 
ఏరీ నీ సరిరాజులు -భూరమణులు నిన్ను చాల పాగడుదురుభళీ 
స్వారాజనిరే రాజని రారాజని యచ్యుతేంద్రు రఘునాధనృపా 


ముద్దుపళని బహుచక్కగ అతికినట్టు సరిపోయినదిలే గాని పాకృత సమన్యను 


రామ. 


మరల గుర్తుతెచ్చుకొమమ్మా. 
కానిమ్ము పళనీ! నేను సిద్ధము. 
రు! 


తిమ్మక్క 


రామభద్ర : 


రంగొజీ 


కలభా 


మనోరమ 


సుభద్రా 


)' శౌరదా విజయం | 


- “రహుణాహుఖ్కతి చందిరో విహాఇ" 


ఇదీ పాతదేగదమ్మా! 
పరిపుణ్ణ కళావాసోహమాణో, సేవాయిం సక్కుళణోచ్చ సెన్వమాణి। 
సహి ఎనచెంది -రహుణాహుఖ్కతి చందిరో విహాజ 


. నంస్కృతమున కూడ - 


పరిపూర్ణ కలాభిశోభమానః అభితః సత్కులనిత్య సేవ్యమాన 
సభిః యశ చంద్రికాధ్యో - రఘువాధక్తితి చంద్రో విభాతి 

శ్రీ రామభద్ర కరుణాకటాక్షలబ్ధ సారసారన్వత ప్రవర్థమాన 
శతలేభీనీ సమసమయ లేఖభినీ యాష్టభాషా కల్పిత 

చతుర్విధ కవితానుప్రాణిత సాహిత్య సామాజ్య భద్రపీఠా 
రూఢా! రామభద్రాంబా! బాగున్నదమ్మా! 

మొల్లా! చమత్కారంగా వుంటుందే అ గుహుడి పద్యం - ఆదే 
వాల్మీకంలో లేనిది రాశావూ - దాన్ని విన్సించు 

అద్ద 

సుడిగొనిరా మపాదములుసోకిన ధూళివహించిరాయియే 
రృడనాకకాంతయయ్యనట పన్నుగనీతని పాదరేణువి 
య్యెడవడినోడ సోకనిదియేమగునో యని సంశయాత్ముడై 
కడిగె గుహుండు రామపదకంజయుగంబు భయంబుపెంపునన్‌ 
చాలా చక్కగా వుందమ్మా మొల్లా ఈ పద్యం 

ఆంజనేయుడు శ్రీరాముణ్ణి వర్ణిస్తాడు చూడు అఆ 


పద్యం 


65 


; శొరదొా విజయం । 


“ వినాలనుందొ నుభద్రాకుమారీ [ఇదుగో చదువుతున్నాను 


నీలమేఘచ్చ్భాయబోలు దేహమువాడు 
ధవళాబ్ణ పత్ర వేత్రములవాడు 
కంబుసన్నిభమైన కంఠంబు గలవాడు 
 బారైనయట్టి గుల్ఫ్భములవాడు 
తిన్ననై కనుపట్బ దీర్ధబాహుంలవాడు 
చక్కని పీనవక్షంబువాడు 
పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు 
ఘనమైన దుందుభి స్వనమువాడు 
కపటమెరుగన్ని సత్యవాక్యము లవాడు 
రమణి ! రాముండు శుభలక్షణములవాడు 
ఇన్నిగుణముల రూపంపనెసగువాడు 


వరుస సౌమిత్రి బంగారువన్నెవాడు 


మహాదేవివర్మ తేటతెనుగును చిన్ని చిన్ని సంస్కృతపదాలతో మేళవించి 


అక్క 
మీరా 


యెంతమధురంగా చెప్పావు మొల్లా 1 


= ధన్యురాలిని మహాదేవీ ! 
* మొల్లా! ఇందాక దత్తపది ఎంతబాగా పూ౦రంచావు 


మా కళ్ళముందు నారాయణమూర్తిని సాక్కాత్కరింపజేశావు 
మొల్లా | 

గోదాదేవికి ప్రీతిపాత్రమైన వర్ణన చేశావు, 

ఎందుకనో తెలీదు ఇంత అద్భుతంగా హృదియంగమంగా 
కవిత్వం రాయగలం. ఏ పనిచేసినా మనః పూర్వకంగా చేయగలం 


క న! 


వెంగ 


పళని 


సుభద్రా 


గంగ 


రంగా 


గోదా 


గోదా 


;: శారదా విజయం | 


కొని మన మీద ఆనుమానపు నీడ పడటం మానలేదు నన్ను 
వప్రజలెంత అఆనుమానించారో ఆ గిరిధర గోపాలునికే తెలుసు. 


చాకూ నీ పరిస్థితే ఎదురయింది మీరాబాయి శ్రీకృష్ణదేవుడే సాక్షి 
అడపుట్బక పుట్టడం కన్నా ఆడవిలో మానై పుట్టటం మేలేమో. 
మహాదేవివర్మ సైతం ఎంతబాధ పడింది. విమర్శలకి - 
ప్రజల్లో సగభాగం వున్నమనం ఎందుకని సరిగా విద్యావంతులం 
కాలేదో నాకర్థం కాదు. తర్వాతైనా ఈ పరిస్థితి చక్కబడితే 
బావుండును. 

ఆధునిక కాలంలో చక్కబడుతోందని విన్నాను 

తిమ్మక్క చెప్పిందిగా ఇంటిపనులతో నమయం దొరకటమే 
గగనమని, 

ఇంటిపనులు కావచ్చు బ్రతుకుతెరువు కావచ్చు తప్పదుకదా. 
వేద కాలంలోనే గొప్పగా చదువుకున్న వాళ్ళుండే వాళ్ళు గణితమూ, 
వేదమూ సరిసామర్థ్యంగా, నిర్వహించిన గార్గి మళ్ళీపుడ్తే బావుండు 
- తర్వాత అభివృద్ధి చెందటం పోయి వెనకపడిపోయాం ఇది 
బాధాకరం ఆడపిల్లల్ని గర్భంలోనే హత్య చేస్తున్నారట ఈమధ్య 
ఇది మరీ బాధాకరం 

అన్నట్టు రంగాజీ ఈ నత్యలోకంలోనే ఆధునికుడైన ఒక కవి 
పేరు చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు అనుకుంటా ఎప్పుడూ 
ఒక పద్యం చెప్పంటాడమ్మా 

చదువన్నేర్తురు వూరుషులుం బలెను శాస్త్రంబుల్‌ పరింపించినన్‌ 
అదుమన్నేర్తురు శత్రుసేనల ధనుర్య్య్వాపారముల్‌ 'నేర్చుచోన్‌ 


ఉదిళోత్సాహము తోడ నేలగలరీ ఉర్విన్‌ ప్రతిష్టించుచో 


తవాణాాాాలనానాలటానయనాలన్నాలు... ర కుయమానాతతాణఅయాలు నాతల 


1 శౌరదా విజయం । 
ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్‌ - ఆని 


అక్కదేవి' ఆయన ఎంత చక్కగా చెప్పాడమ్మా నిజానికి స్త్రీలు ఏ 
రంగంలోనూ వెనకపడరు పరికదా ముందుంటారు. వాళ్ళకున్న 
శ్రద్దావక్తులు పురుషులకుంటయ్యా ? అంటారాయన, శారీరకంగా 
కొందరు స్త్రీలు బలంగా లేకపోవచ్చుగానీ వాళ్ళ మేథ అనన్యం 

పళని అయ్యో అక్కమహాదేవీ నేర్పిస్తేనే కదాముద్దరాళ్ళు నేర్చుకునేది 
ఆ నేర్చించువాడే పురుషుడు శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదన్నట్లు 
మనం ఎప్పుడూ ఆధారపడి బతికేవాళ్ళమే అవుతున్నాం ఆర్థిక 
స్వాతంత్ర్యం ఎంతవుండనీ సంఘంలో మనది రెండవ స్థానమే 
పైగా కుటుంబ బాధ్యతలూ పిల్లల్ని కనడం పెంచడం వీటితో 
సతమతమై పోతుంటిమి గదా నరే ఈ మాటలకేం గాని మళ్ళీ 
కవిత్వ చర్చలో పడదాం 

మధుర రాజనిభాననా ! నరసురాలివె ? జబ్బుగనల్లినా వదే 
మేజడ ? 

రంగాజీ ఇంతకంటె వలెనా ? 

మధుర వలనొప్పబిగించియల్లవే 
ఓ జవరాల ! పనియున్నది దానితో 

రంగాజీ దోనము దోసమే మవా., 
రాజగునట్టి యవ్విజయ రాఘనవు మేన్‌ చిగురాకెమానినీ ! 

కలభా ఓహో ఏమి తంజవురి చమత్కారాలు తల్లి సరస్వతి చిరునవ్వు 
లాలికంచుచున్నది 

మనోరమ _ ఏదైన నాట్యవ్రదర్శనము కూడ ఏర్పాటు చేయరాదా కలభాషిణీ! 
దేవి మరియును ఆనందించును 


జఅంతాకాతాలాంాాాాదాంకాాన.... రీ రి పత్తాతాతాత్రవత మా ననాాాలాబునలి 


సరో 


కలభా 


లకును 


1శారదొ విజయం | 


; దేవి పేరెందుకు ? నాట్యము చూడవలెనని యున్నదనరాదా 


తంబురాొట్టీ! మళయాళదేశ నృత్యములైన కూడియాళ్ళం మోహినీ 
ఆట్బం మొదలగునవి ఇంకోకపరి తిలకించెదవుగాని ఇప్పుడు 
ఆంధ్రనాట్యమును చూడు- సిద్దమా లకుమూ ? 


* ఎవరమ్మా ఈ లకుమ ? 


రెడ్దీరాణ్య కళారమణిహారమున చెన్నాందిన మణిపూస లకుమ, 
భరతముని భోజదేవాది పండితోక్తు 

ఎరసి యభినయ శాస్తంబుదరచి రచన 

చేసె సుకృతి 'నసంత రాజీయ' మనగ 

రాజ సుందరుడగు కుమారగిరిరెడ్డి 

కుమారగిరిరెడ్డి లక్షణశాస్త్రం రాస్తే దానికీ లక్ష్య ప్రాయంగా 
నృత్యం చేసేది లకుమ. కొండవీడులో గృహరాజు మేడ పేరు 
వినగనే తలపునకు వచ్చునది లకుమాదేవి. 


"నా పరమాదృష్టము పండీ రాజశిల్సి అయిన కుమారగిరిరెడ్డి 


కాలంలో పుట్టాను ఆయన అభినయ శౌస్తానికి లక్ష్య 
ప్రాయనైనాను 

“వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే దైత్యాన్‌ దారయతే 
బలింఛలయతే. దశాకృతీ కృతే కృష్ణాయళుభ్యంనమ; 
అనిపాడుతూనేనుదశావతారనృత్యంచే స్తే ముగ్గడయ్యేవాడాయన 
అకలంకార్థ సహన్రధాభినయ విద్యాకౌశలీధామ ఈ 

లకుమా దేవిహరి ప్రియా నదృశలీలా రూపనా స్థానలా 

సికగా గాంచుచు నక్కు మారగిరి సుశ్రీ నాట్యవేదార్థ సా 
రకళా చర్వణ ధూర్వహత్వ మెనలారంగా వినోదించెడున్‌ 


అాాఆాాతితాపకలతాాలాులనాం.. 69 ఆంకా మతలలతాానలు 


చంద్రరీఖ : 


మాచల 


సరన్వతి 


నూచల 


మోహనాంగి 


1 శారదా విజయం | 


బాగు బాగు లకుమాదేవీ |! విజయరాఘవభూనాధ చంద్రుని 
ఆస్థానంలో నేనూ అట్లాగే నర్తించేదాన్నిలే నురి మా చల్దేవి 
గురించి చెప్పలేదే కలభాషిజీ. 


+ 'నవలక్షథనుక్టరాధినాథే పృధివీంశానతి వీరరుద్ర దేవే 'అని 


ప్రశంసింప బడిన వీరాధి వీరుడైన ప్రతాపరుద్ర ప్రభువుకి కూర్చు 
నెచ్చెలిని. రాజనర్తకిని అంధ్ర దేశంలో ఆంధ్రనాట్యంలో నాలో 
సమంగా నర్తించే నర్తకీమణి అప్పట్లో లేదనేవారు కానీ - కానీ ఆ 
మహా సామ్రాజ్య పతనం నా కళ్ళతో చూశాను,గుండెలవిసేలా 
పరితపిల్లడంళప్ప ఏం చెయ్యగలిగాను ? స్ప్‌ కాలోహిదురతి 
క్రమ; 


(చంద్రరేఖ కూడా నిట్టూరుస్తుంది). 
* విద్యానాధ కవీంద్రుడైన అగస్త్స్యుడు చెప్పిన ఈ శ్లోకం నిత్య 


జాగృ్గళమైంది గదా మాచలా 

యైర్దేశస్తిభిరేష యాతి మహతీం ఖ్యాతింత్రి లింగాఖ్యయా 
తేషాం కాకతి రాజకీర్తి విభవై ః క్రెలాన శైల : కృత : 
తేదేనా ; న్రేసరత్ర్ర సాదమధురాః శ్రీశైల కాళేశ్వర 
ద్రాక్షారామ నినాసిన : ప్రతిదినం త్వదేయ సేజాగ్రతు 


* ల్లీ ! తల్లీ ! శారదా! కాకతి ప్రతాపరుద్రుడు ఎంత ధన్యుడు 


అగస్త్యుడని పేర్గాంచిన విద్యావాధుడు ఎంతధన్యుడు వారి 
చరిత్రని మళ్ళీ బతికించావు. నువ్వు బతుకమ్మవు. శరన్నవరాత్రుల్లో 
పూజలందుకునే దేవివి. 


మూ వాయనగారూ పెద్దనగారూ గుర్తుకొన్తున్నారు. నాళ్ళను 
చూస్తుంటే. 


కాతాతాశాావావాలపాాావాాాతనాఖ 0 టాంకు ాతతో 


కలభా 


ముద 


కలభా 


రంగాజమ్మ శ 


।| శారదా విజయం | 
బిను మోహనాంగీ ! అల్లసాని పెద్దనగారు దేవికి తాతగారు 


; దేవికి తాతగారా ? ఓహోహో ఆంధ్ర కవితా పితామహులు కదా- 


నిజమేలే, మనుచరిత్రం బందుకొను వేళవురమేగ పల్లకి 
తనకేలబట్ట యెత్తిన నవ్శాదయశ్రేవుడు కవిరాజు 
శ్రీకృష్ణదేవరాయలు - ప్రాక్రభువులు అభితః పరిమళిత యశ: 
ప్రభవిష్ణులు, సుకవిజన సభాజన లీలారభటీ కాస్థానులు 


అట్టి ప్రభువులూ అట్టి కవులూ కలిని మెలిసిన ఆ నుందర 
దృశ్యం అమ్మవారికెంతో ఇష్టం. కవిత్రయంవారికీ చాళుక్య, 
చోళ, కాకతి, రెడ్దిరాజులతో వున్న మహత్తర సంబంధం ఎట్టాంటిది 
తల్చుకుంటే ఒడలు పులకరిన్తుంది. సాహిత్య ప్రయోజనం 
ఏమిటంచే మనను రసార్దం కావటం బ్రహ్మనంద సబ్రహ్మచారి 
అయిన ఆనందం కలగటం రసానందపూరితమైన మనస్సులోకి 
క్రూరపుటాలోచన రమ్మన్నారాదు ఇందాక మోహనాంగి అన్నట్లు 
ద్రావిడ దేశస్థుడైన అప్పయ దీక్షితులు తెలుగుదనాన్ని ఎట్లా 
మెచ్చుకున్నాడో వింటే అశ్చర్యంగా వుంటుంది. 
ఆంధ్రత్వమాంధ్ర భాషా చాప్యాంధ్ర దేశ 

స్వజన్మభూ: తత్రాపి యాజుషీశాఖభానాల్బస్య 

తపస; ఫలమ్‌ - ఎంత మంచి మెచ్చుకోలు తెలుగుకీ 


అంతేకాదు తమిళకవి సుబ్రహ్మణ్య భారతి జాతీయ సమైక్య 
పద్ధతిగా ఎట్లా చెప్పాడో చూడు కలభాషిణీ, 


“సింధునదికి ఇన్ని శైనిలివినిలే 
శేరనన్నాట్టిళం పెర్గాళుడనే 
సుందర తెలుంగినిల్‌ పాట్టిశైత్తు” 


తిమ్మక్క 


బకుము 


మాచల 


గంగా 


| శారదా విజయం 


: చక్కగా చెప్పాడు సుబ్రహ్మణ్యభారతి - భారతదేశంలోని కొన్ని 


ప్రాంతాల అందం స్ఫురింపజేసినాడు, సింధునదీ ప్రవాహాల్లో 
నహజ సొందర్య భాసితలైన కేరళదేశ నుందరీమబణులతో 
సుందరమైన మమధురమైన తెలుగుపాట పాడుకుంటూ నౌకా 
విహారం చెయ్యటం - ఎంత చక్కని భావన, 


; పూర్వ కవులు ఎంత బాగా చెప్పారు | 


పలుకు పలుకున బ్రజలళో చెలిమిగలిపి 
తెలుగుపై గల మమశార మలవరించి 
మలపు మలపున దేశాభిమాన పరత 

దేర్చి చూపిన నూత్న సందేశమద్ది 


" బాగా చెప్పావు లకుమా! ప్రతాపరుద్రుణీ తలచినంత మాత్రాన 


నా మనస్సు ఉప్పాంగి పోతుంది సుమా- 
తెలుగు చరిత్రలో రసము దేరిచిచూచితిమేని జీవనా 
డుల నుబికించి ధైర్యపు ముడుల్‌ బిగియించి 

బలమ్ము బెంచి యాం 
గ్రులమనిపించి ముందడుగు త్రోసెడి శక్తులు కాకతీశునం 
దలవడి యాశతాబ్దపు మహత్తకనుంగవనొత్తీయాడదే 


బెను మాచలదేవి ! ప్రతొపరుద్రనరేశ్వరుని ఏలుబడిలో ఓరుగల్లు 
నందంతటా జాగరిత వైభవమేకదా - నేనూ ఆ మహారాజు పుత్రిక 
వంటి దానినే నా చిన్నవ్వుడే ఢిల్లీ సేనలు ఓరుగల్లును 
ఆక్రమించుకున్నవట, అప్పుడు ఆంధ్ర దేశానికి జరిగిన ఆపకారం 
అంతా ఇంతా కాదు. ఒక భయావహమైన పరధర్మముదృ్భవించగా 


కలభా 


మాచల 


1శొరదొా విజయం । 


అన్నయ మంత్రి పనిపిల్లగానున్న నన్ను తీసుకొని ఎద్లెట్లో బీదరు 
చేరెనట అక్కడ రహస్యముగా నాకు కవిత్వ చిత్రలేఖనాది 
విద్యలను నేర్చి కుమూరకంపరాయల కందోయికి అమృతవర్తినిగా 
నన్ను మలచగలిగిరి నా భర్తను మధురా విజయము చేయు 
నట్టాడంబడజేసితిని నన్ను పెంచిన వారి బుణమును కొంతైన 
తీర్చగల్లితిని 

అనేగా కాకతీయుల ఇంట పుట్టిన రాచనిసుగు హంపీసగరమున 
కంప రాయలకు రొణియైనదన్నమాట, 

రెండు రాజవంశములకు అనుసంధానకారిణియన్న మాట 
గంగాదేవి 

తనివారంజుళుకించెవా బయ సముద్రం బెవ్వడెవ్వండుపా 
యని దీక్టన్‌ గవితా తపస్సు గొనె విద్యానాధుడా తండగ 
నుని పేర్గొన్న కవీంద్రుడున్‌ రసమురాసుల్యోసి శ్రీవీర రు 
ద్రుని లోకోత్తరకీర్తిపాడుకొనలేదో భారతీగీతిగన్‌ - 


సరస్వతి సమస్త భారతదేశమునకు,సర్వ ప్రపంచమునకు క్షేమము కలుగ 


ముగ్గురూ 


రామభద్ర 


రంగా 


వలెను మాచలా, లకుమా, చంద్రలేఖా ఏదీ మీ నృత్యము... 
కృష్ణశాస్త్రి పాటతో జయము పలకండి. 

(జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి 
అభినయిస్తారు), 

బావుంది విజయరాఘవుని జన్మమును గురించి రచించిన 
పద్యమును వినిపించు రంగాజీ, 


అట్లే 


ఠీవి విజయాఢ్యు సుతుని వేడితీని గనుక 
లీలమెయి రొఘవునిగ గొళల్తొతిని గనుక 


గోదా 


రంగొ 


రామభద్ర 


కలభా 


మధుర 


కల 


శారదా విజయం । 
విజయ రాఘవ నొమంబు వెలయదాళ్ళి 
చెలగి వెయ్యేళ్ళు పుడమి రక్షింపుచుందు 
(అంటూ నిట్టూరున్తుంది 


గ్‌ 
. ఏమైంది రంగాొళే.... 


ఏం లేదమ్మా - ఎటువంటి తంజావూరు చివరికెట్లయింది అని 


నొ బొధ. 
లెను ! కృష్ణ్ణాయ మహీశు నెడబాటు చీకట్లు 
ముసరి దిక్కుల తోడ మసలువేళ 


భూరి వాజ్మయ లక్ష్మిదారి బత్తిముతోడ 

తంజాపురము వంక తరలువేళ 

వేంకట కవి తెన్గుపంకేరుహాక్సికి 

గ్లేషోక్తులలవాటు సేయువేళ 

మువ్వగోపాల దేవుని పూజసేయ 

ఘనుడు క్షేత్రయ్య కలమందు కొనిన్‌ వేళ 

అపరరాయలు రఘునాధ మనుజవిభుడు 

కట్టకొన్నాడు సత్కీర్తి కుట్టిమంబు - అంటారు జాషువా గారు 


,_ కాల మహిమ ఎరుగని వారు కారుగదా కవయిశ్రులారా | 


ఊరడిల్లుడు 


అంతే చిట్టచివరికి ఈ ఊరడించటు గదా మిగులునది. 
శమముస్థాయీ భావముగా శాంతము రసముగా పర్యవసానము, 
కలభాషిణీ రఘువాధుని నేనును కీర్తించవచ్చువా ఫి 


', తప్పక - పాటలో కీర్తించరాదా . 


లకుము 
మధుర 


| శారదా విజయం | 
మేము నృత్యము చేస్తాము. 


- రఘునాధ నృప కుంజరా ! స్వామి రతిరాజ నమనుందరా ! 


రసీకావతంన | నీ పేరు తలచినంత మేనంత పులకింతలొరా | 
సంగీత సాహిత్య నమరాలన్నిటిలోన 

నీ సాటి ఎవరురా | వీరాధి వీరా! 

నీ కొలువులో వెలుగుటొక వరము గాదా 

రాజాధిరాజ ! అవధారునీ వీరగాధా |! చోళగనంహార 

నీకు తోపూరు నేపాలు జోహారు చేసెరా 

జగ్గరాజుతో పోరు రాజ భక్తులతీరు 

అభినవ రఘునాధ - ఆకళావతి నీ సీత 

కవిజన మందార |! నీ కనుసన్న చేమకూర 
విరియించినాడురా విజయ విలాసాలు 

ఏ రాజు పోషించెరా ప్రభూ ! వనితలను నభలోన 

నీకెంత బుణపడినదో స్త్రీ జాతి తన ప్రతిభతోన 

చంద్రరేఖా దేవి నాట్యవిలానముతోడ 

చెంగల్వ కాళయ్య చమత్కారము లొలుక 

లక్ష్మీ విలాసమాయెరా | నీ ఇందిరా మందిరము 

ధన్య ధన్యమ్మాయెరా ప్రభూ ! మా మనో మందిరము 
రఘునాధ మేళగా రూపాొందినది వీణ నీవలన 

రసరాజ్య మేలుకొన్నదీ మధురవాణి ప్రజ్ఞాధురీణ 
కనకాభిషేకాన చెలువొంది నీ వలన 

రఘునాధ నృపకుంజరా | స్వామి |! రతిరాజ సమనుందరా |! 


నాగరత్నం 


త్రివేణి 
గంగా 


నాగ రత్నం 


సరోజిని 


గంగా 


1 శౌరదా విజయం: 
నీ బాహుప్పురిలోన కులికినదీి తంజపురి 
నాయక రాజన్య ! కవితా సౌజన్య | 
రాజన్న నీవురా ! ప్రజలపాలింప 
రాజన్న నీవ్సళు విజయాలు సొంగింప 
రాజన్న నీవురాకళల లోకాల వెలిగింప 
రాజగోపాల దేవన చరణ కమలాలు సేవింప 
రఘునాధ నృపకుంజరాస్వామి . ... 
మధురవాణీ నర్తకీమణులూ కూడా ధన్యులయ్యారు 


రాణి గంగాదేవీ | ప్రారంభించవా నీవా గమృత ర్సురిని కాళిదాసుకి 
ప్రచ్భన్న శిష్యురాలివంటారు గదా నిన్ను 


వినన్‌కౌళూహలంబయ్యెడున్‌ 
ఏ శ్లోకం వినిపించను 


నాగర్భావివ సంపృక్తా లాంటి శ్లోకాన్ని మారురూపంలో రాశావే 
దాన్ని వినిపించు, 


స్రష్టుః స్త్రీపుంస నిర్మాణ మాళ్ళకా రూప ధారిణౌ 
ప్రపద్యే ప్రతిబోధాయ చిత్రకాశాత్మకాశివౌ 


మీ మామగ్గార్ని గురించి రాశావే అవ్వి చదువు. 


, మామగార్ని గురించా? తప్పక చదువుతాను. 


ఆశీళ్సమన్త సామన్తముస్త కన్యస్త శాసన : 


బుక్కరాయ ఇతిఖ్యాతో రాజాహలీహరానుజ;? 


లల్గాదేవి 


1 శారదా విజయం | 
తీగ్మాంశోరపి తేజస్వీ శీతాంశోరపి శీతల : 
సాగరాదపీ గంలీర : సుమేరోరపియ : స్థిర శ్‌ 


మామగారంటే ఎంత గౌరవమోకదూ నీకు గంగాదేవీ |! ఎంత 
అదృష్టం చేనుకుంటే అంతమంచి మామగారు లభిస్తారు. 


మహాదేవివర్మ అదే నేనూ అనబోతున్నాను నుమా లల్లాదేవీ ! 


సరోజిని 


సుభద్రా 


సరోజిని 


మధురవాణి 


రామభద్ర 


ఆమాట నేను మాటికి నూరుపాళ్ళూ బలవరుస్తున్నాను 


రాజకీయపు పరిభాషవచ్చిందండోయ్‌ చూశారా సరోజినీనాయుడు 
అధికారహేల. 


ఎంత ఆటపట్టించినా నేనేం జంకనమ్మోయి '! సరేగాని 
రామభద్రాంబా! చంద్రరేఖ నాట్యాన్ని గురించి నీ అబిప్రాయం 
చెప్పావుకాదు. 


ఇందిరా మందిరంలో చంద్రరేఖ అభినయానికి మురిసిపోయి 
ఒక శ్లోకం చెప్పావుగా ఆశువుగా రామభద్రాంబా ! దాన్ని కాబోలు 
అడుగుతోందావిడ 


అదే చదువుతున్నా 

అదాహతాయాం ప్రతిసీరికాయా మాలక్ష్యమాణా హరిణాయతాక్షీ 
సౌంధ్య ప్రభాసంస్లధనే నసద్యః సొక్షాత్సలోవాజని చంద్రరేఖా 
మనోజ్ఞ ముక్తామణి కంకణ ప్రభాభరేణ సొకంప్ర సవాంజలింపుర; 
అదాత్తదా నాట్యకళాధి దేవతా మనోహరారూపవతీవమానినీ 


రఘునాధాభ్యుదయం నించికూడా ఇంకో శ్లోకం వినించు 
రామభద్రాంబా |! 


తాతా. ాాాాానానాాతమాాకాాననానా 


రామభ 


పళని 


కలభా 


రంగొజీ 


వెంగ 


త్రివేణీ 
పళని 


గంగ 


కృష్ణాజీ 


గంగా 


| శారదా విజయం । 
చినచెవ్వయభూప శేఖరేణ ప్రథితే 
నాచ్యుత భూమి పాలకేన 
మకుటాభరణా మమైవవంశ్యా 
రఘునాధక్షితినాధ రక్షితాస్తే 


. తేనె సోకినంత లేళికగా అర్థమవుతున్నది రామభద్రాంబ కవిత్వం 


నంసృతంలోకూడా తెలుగులో లాగా యతి(ప్రానలు పాటిస్తున్నావు 
బావుంది. 


* కానీ గంగాదేవి సమస్య . 


. గంగాదేవికి సమస్యకూడా ఇచ్చి అవధానం చేయించమని కాబోలు 


పళని ఉద్దేశం. 
రాణిగారికి ఆ మాత్రం పరీక్ష కావాల్సిందేగా 


ఇందాకట్నుంచ్లీ ఎద్దెముంటే తెడ్డెమున్నారు ఇప్పుడేమో తాన 
తందనానా అంటున్నారే ఈ గురుశిష్యులు. 


(నవ్వి) కానీండమ్మా గంగాదేవి కవిత్వం విందాం, 
నిర్జోషా ప్యగుణావాణీ నవిద్వజ్జ్ఞనరంజనీ 
పతివ్రతా ప్యరూపా స్త్రీ పరిణేత్రేనరోచలే 


రక్కుమని పూరించావు గానీ గంగాదేవి స్త్రీకి పాతివ్రత్యం కన్నా 
సౌందర్యం మిన్న అంటావా ఏమిటి ? 


తొందరగా పూర్తిచెయ్యాలని ఆ మాట అనేశొనేకృష్ణాంబా | 
అయినా మనం రస పిపాసువులం సౌందర్యాభిమానులం అవటం 
చేత పోనీలే ఏదో పారబాటు. 


మధుర 


గంగ 


సళని 


గంగ 
పళని 
గంగ 
పళని 


రంగౌాజీ 


గంగ 


1 శారదా విజయం | 
కృష్ణాజీ అప్రస్తుత ప్రసంగం చేపట్టినట్నంది వర్ణన నేను 
తీసుకుంటాను గంగా |! వసంత బుతువుని వర్గిస్తావా ? 
అందులో వనలతలు స్రీలు కావాలి నుమా - 
అధిగతాభిన వార్తవ సంపద 1; 
స్తబక సంజని తస్తన విభ్రమా ; 
భ్రమర కాముక సంవనన క్షమా; 
వనలతా లలితాదధిరేదశామ్‌ 
ఆహా! గంగా | వాణీ పాణి పరామృష్ణ వీబానిక్వాణ హారిణి నుమా 
నీ వాగ్గహరి 


పాగిడేస్తున్నావు పళనీ | ఏమిటి సంగతీ కానీ 
సమన్య.... 

ఇవ్వుమరి అలస్యం దేనికి? 

“శ్రుతి విషయా: పతితై ; కరోతి మైత్రీమ్‌" 
జలక్రీడా నమయాన్ని వర్గించాలి 


సమస్యా పూరణంలో వర్ష్య నిర్దేశాలేమిటో నాకు అర్ధం కావటం 
లేదు ఇందాకట్నించీ చూస్తున్నాను. 


సామర్థ్యం మరింత ప్రకటితం కానటం వాంఛనీయమేగా 
విహృతిరయ పరిచ్యుతాన్‌ వతం సా 

నహి తదృశామను దద్నహే : ప్రవాహ 

నహిజడిను సమన్వితో పికో పి 


శ్రుతి విషయాత్‌ వతితై : కరోతి మైత్రీమ్‌ - 


సరస్వతి 
గంగ 


మధురవాణీ 


రంగౌజీ 


గంగ 


చంద్రరేఖ . 


వెంగ 


; శారదా విజయం 


అసలు అవధాన కళానిపుణురాలు రంగాజీ అయితే ఏమిటో 
వాచేత ఆవధానం చేయించారు. 


. శ్లేషతో కూడా పూరించావా గంగా ! నీ ప్రతిభ శ్లాఘనీయం, 


. ధన్యురాలీన్‌ ల్లీ ! 


కవికుల తిలకుడైన కాళిదాసు శ్లోకాలకి ఎంత బాగా మెరుగులు 
దిద్దావు గంగాదేవీ | 


. కాళిదాను పురుషుడై నరస్వతిని నేమ కాలేశ ఫోతినే అని స్త్రీ 


వేషంలో సాక్షాత్తు గంగఆఅయి ళ్లోకాలని వ్రాసినాడన్నట్ట్లుంది 


ఏ గతి రచించిరేని నమకాలము వారలు మెచ్చరేకదా' అని 
చేమకూర వెంకటకవి అన్నాడు. సమకాలము వారు కొక 
పోయినా నమసభాస్థాన తేజస్వినులు మీరంతా వా కవిత్వాన్ని 
ప్రశంసించారు. అది మీ సహృదయానికి నిదర్శనం 


ఒక విషయం కలభాషిణి అనుమతితో చెప్తాను ఇందాకట్నించీ 
వెంగమాంబని యోగినివి యోగినివి అంటున్నారు అందరూ, 
ఆవిడ శృంగార రసాధి దేవత అయిన శ్రీకృష్ణునికి భక్తురాలు, 
ఆయనే వచ్చి రాయించుకున్నాడంటూ వెంగమాంబ శృంగార 
వర్ణన చేసింది తెలుసునా. 


(నవ్వుతూ) బొనమ్మా నిజం 

శృంగారాకృతితోడ వచ్చి పదముల్‌ శృంగార సారంబుతో 
డన్‌ గూఢంబున జెప్పునీవనిన నట్లే చెప్పలేనన్ననన్‌ 
ముంగోపంబున జూచియటనే మొైక్కంగ మన్నించి త 
చృ్చృంగారోక్తులుతా నెపల్కి కొనునా శ్రీకృష్ణు సేవించెదన్‌ 


కలభా 


మీరాబాయి 


।: శారదా విజయం । 


ఈసారి సభలో రంగాజీ ఆవధానమే - (నవ్వి) చంద్రరేఖ మా 


బాగా చెప్పింది. రాజస్థానమునకు మీరాబాయివలె అంధ్ర 
దేశమునకు ఆజణిముత్యమువంటి దానివి బొరికినావనుట 
నిక్కము. శ్రీకృష్ణుడు నీతోమాట్లాడుతుంటే నీ వదినలు 
పరపురుషునితో మాట్లాడుతున్నావని నిందించటం తర్వాత నిజం 
తెలునుకుని చెంపలు వేనుకోవడమూ తెలుసులే 


ఆధునిక్‌ హిందీ శ్రేష్టకవయిత్రీ! మహాదేవివర్మా! నువ్వు ఛాయావాద 
కవయిత్రివిగదా ఏమేమి రచించినావో నీ నంగతి ఏమిటో చెప్పు. 


నుహాదేవివర్మ నరన్వతీ నభలో విరాజిల్లగలగడంనా పూర్వజన్మ సుకృతం 


అక్కదేవి 
గోదా 


అక్క 


గోదా 
ఇరావతీకార్వే 


అనుకుంటాను, కవయిత్రివని నువ్వే అన్నావుగదా మీరా 
నిబంధకారిణీని కూడా - చాలా వ్యాసాలు రాశాను రేఖా 
చిత్రకారిణినికూడా. 


భారతదేశ ఉత్తర ప్రదేశం నిన్ను ప్రభవించి ధన్యమైంది మహాదేవి 


నీ పుట్టినిల్లు గొప్ప పండిత వంశమని విన్నాను 


. ఆం పండిత వంశమేకాదు వైష్ణవ వంశంకఠూడా గోదా ! నీకు 


పరమ ప్రీతిపాత్రమైన వైష్ణవం - 
నన్ను వేళాకోళం చేస్తున్నదే అక్క మహాదేవి 


మహాదేవి వర్మ పుట్టినిల్లు సంస్కృత వాతావరణంతో విలసిల్లేది 
సంస్కృతభాష అసంకల్పితంగానే మహాదేవికి సుసాధ్యమైంది. 
సంస్కృతంలో స్నాతకోత్తర తరగతుల్లో నిష్ణాత అయింది అమె. 
స్త్రీల కళాశాలకి అధ్యక్తపదవి ననుష్టించింది. ఎన్ని రచనలు 
చేసిందో చెప్పలేము శల్లి సరన్వతి అంశలు ఆమెను ఎన్ని 
చెందినయ్యో లెక్కలేదు భారత ప్రభుత్వం చేత ఎన్నో సాహిత్య 


శతతతానామతతవననానాణన వనాల... 61) ళా 


అనానననననానననాాలల కౌరదా విజయం | 


రంగొ 
రంగొజీ 
మహాదేవి 


కృష్ణాణీ 


మహాదేవి 


చంద్రరేఖ 


పరిషత్తుల గౌరవ పురస్కారాలను పొందింది "విశిష్ట సాహిత్య 
సేవా పురస్కారంగా జ్ఞానపీఠ్‌ బహుమతిని పొందింది. అయినా 
లౌకిక నుఖజీవన వంచితురాలైన మహాదేనికి ఉపేక్షాభావమే 
ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాల నధిరోహించింది ఈమె. 


నీర్‌ భరీ దుఖీకీ బద్‌లీ మై అని రాసింది, 
జ్ఞానపీఠమంటే ఏమిటనలూ ? 
మన కనకాభిషేకం లాంటిదేమో. 


* మహాదేవీ ! నీ కవిత్వం గురించి ఇంకొంత చెప్పుదువా ? 


రంగాజమ్మా ! మా వద్ధతి అంతా నవీనం కథా కథన పద్ధతి 
మీలాగా ప్రొఢ దీర్ధ ప్రబంధాలు రాయటం దాదాపుగా తగ్గించేశారు 
దైనందిన జీవితం నించీ ఒక సంచలనాత్మక సన్నివేశం తీసుకుని 
కేవలం వాడుకభాషలో కథగా రాస్తున్నారు. నేను గంభీర విషయాల్నీ 
రాశాను. వేదనాత్మకంగానూ రాశాను ఉదాసీనవైఖరీ నిర్లిప్త 
ధోరణీ ఉటిపడళాయంటారు నా కవిత్వంలో. 


అదే త్రివేణీ చెప్పింది నవల అనే కొత్త పద్ధతి వచ్చిందని కథ 
కూడా అట్టాంటిదే, కొత్త ప్రక్రియ కాబోలు. పాండిత్యం 
ప్రదర్శించకూడదుట కదా ,నవల రాసేటప్పుడు గ్రాంథిక భాషరాస్తే 
నవ్వుతారట పూర్వం వాడుకభాష వాయడం మహాపరాధంగా 
భానించేవాళ్ళు. కాలం మారుతుంటుంది గదామరి. 


వా కథలు నచ్చాయని నన్ను కలుసుకున్నారు ఇందాక మీరు 
చెప్పిన విశ్వనాథ సత్యనారాయణగారు అందుకు చాలా 
సంతోషించాను అంధ్రులకీ నా కథలు నచ్చినయ్యని 


సుభద్రాకుమారి ! దేశభక్తి రచనలు చేశావని విన్నాను 


సుభద్రా 


| శౌరదా విజయం; 


 బినమ్మా- విదేశీయుల పాలనలో మాళ్ళభూమి తల్లడిల్లుతున్న 


వేళలో రచయితలము కవులమూ పూర్వ వీరగాథల్ని తవ్వి 
ప్రజల్ని ఉత్తేజ పరచడం ఒక లక్ష్యంగా ఫెట్టకున్నాము. అన్ని 
రాష్ట్రాల రచయితలూ ఇందుకు తను శశ్ష్యనుసారం దోహదం 
చేశారు.కొందరు మూఢాచారాల్ని నిర్మూలించి నవసమాజ స్థాపనే 
ఉద్యమంగా చేపట్టారు. ఇవన్నీ స్వాతంత్ర్య సముపార్ణనలో 
భాగాలే. అందుకనే రూన్పీకీరాణి మొదలైన దేశభక్తి రచనలు 
చేశాను అమ్మవారిదయ ఎంతో అంతే రాయగల్తాను 


బెంగుళూరు నాగరత్నం : ఏదమ్మా! కవితలూ రాశాపనుకుంటా ఒకటి చదువు 


సుభద్రా 


కబభా 
సరో 


త్రివేణీ 


సుభర్రా 


శావా? 


తప్పకుండా 'మేరా నయా బచపన్‌ చదువుతాను. నాకంటే మహా 
దేవివర్మ ప్రతిభ అనన్య సామాన్యం సుమా 


బెనమ్మా నవీన స్రీలోళ గర్వకారణం మహాదేవి 


: మహదేవివర్మా హాజ్‌బీన్‌ ట్రీబెడ్‌ యాజ్‌ యె ఫీమేల్‌ బ్రౌనింగ్‌ 


ఇన్‌ హిందీ లిటరేచర్‌. 


సుభద్రాకుమారీ చౌహాన్‌ | పేరులోనే వీర స్రీత్యమున్నదే నీకు. 
కాకూర్‌ లక్ష్మణ్‌సెంగ్‌గారి ధర్మపత్నివిగదా నీ సాహిత్య వ్యాసంగానికీ 
మీవారి అండదండలుండేవా ? 


తప్పకవుండేవి. ఆయనా నేనూ ఇద్దరం కలిసి నత్యాగ్రహంలో 
పాల్గాన్నాం చెరసాలకి వెళ్ళాం. దేశ స్వాతంత్ర్యం కోనం అహరహం 
పరిశ్రమించాము రూన్సీకీ రాణి మొదలైన దేశభక్తి పూరిత 
వీరత్వ ప్రతిపాదక గ్రంథాలు రాయటం జరిగింది. అందుకే 
విప్లవాత్మక రచయిత్రి అన్నారు నన్ను 


ఇరావతీ 


సుభద్రా 


నుహాదేవి 


సుభద్రో 


సరన్వతి 


కలభా 


సరస్వతీ 


కలభా 
ఇరావతి 


శారదా విజయం | 


: ఏదమ్మా! సుభద్రొకుమారీ ! నీ రూన్సీకి రాణీ నించీ రెండు 


పంక్తులు, 

రాజ్‌ వంశోవే భృకుటీ తానీథీ 

ఖూబ్‌ లథ్గీమర్‌దానీ వమహ్‌లో 

రూన్సీవాలీ రాఖి థీ 

మేరానయా బచ్‌పన్‌ అనే గీతం రాశానన్నావు కదా చాలా ప్రశస్తి 
పొందిందిటగదా- ఆ గీతం 

బెను కొత్తబాల్యం మళ్ళీ మళ్ళీ రానాలనే నా ఆశ 

బార్‌ బార్‌ అఆతీహై మురుకో నుధుర్‌ యాద్‌ తేరీ 

సుభద్రొ కుమారీ! భారత్‌ స్త్రీకీ పూరీ 

సమాజ్‌ ప్రతినిధీ ! సదా ధన్య్‌హో 

భారత మధ్య ప్రదేశ నుకుటాన విరాజిల్లే కలికితురాయీ 
సుభద్రాకుమారీ నీ సేవ డేవిక్‌ నచ్చింది. 

ఇరావతీకార్వే! అన్నా సాహెబ్‌ మహర్చికి కోడలివై సంస్కృత భాష 
యొక్క అందచందాలను అలవోకగా హస్తగతం చేసుకున్నావు 
గదా 

ఏం రాశావో చెప్పు. 


మహా భారతం గురించి రాశాను స్త్రీ శక్తి నిరూపణ చేశాను మహా 
భారత కథ జరగటానికి అంబకారణం గంగ కారణం ఇట్లా 
విశ్లేషించుకుంటూ వెళ్ళాను. మరాటీ సంస్కృతీ సంప్రదాయ 
పరిరక్షణ శృషిలా నా వంతు నేను నిర్వర్తించాననుకుంటు 
న్నాను సంఘ సంన్కర్తగానూ జనం నన్ను కీర్తించారు తల్లీ ! 
అంతా నీ కరుణ 


సరస్వతి 1 


తిమ్మక్క 


కలభా 


అక్కదేవి 


కలభా 


ఆక్కదేవి 


1 శౌరదా విజయం । 


మహారాష్ట్ర దేశ సాహిత్య సౌధానికి సుకుమార ముత్యాల 
జాలరులు నమకూర్చావు ఇరావతీ 1కాశ్మీరంళో సహితంగా 
సమస్త భారతదేశమంతటా విరాజిల్లే కళాస్వరూపులు నా బిడ్డలు 
వారి (వదర్శనంళో ఆనందం కలిగింది అన్నమయ్య 
పాటనింకొకసారి వినిపించు తిమ్మక్కొ ! 


రామచంద్రుడితడూ రఘువీరుడూ (పొడ్తుంది) 


(అన్నమయ్య పాటవిని అందరు పరవశింతురు ) 


శ్రీశైల చెన్నమల్లికార్డున పదపద్మబం భరాయమాణా ! భక్తశిభామణీ 
మకుటాయనూనా ! అక్క మహాదేనీ | నీ వచనములను 
కొన్నిటిని వినిపింపుము 


చేటీ భవన్నిఖిలఖేటీకంబవనవాటీషు నా కవటలీ 
కోటీరచారుతరకోటీ మణీకిరణరోటీ కరంజితపదా 
పాటీరగంధి కుచశాటీ కవిత్వపరిపొటీ మగా ధిపనుతా |! 
ఘోటీకులావధిక ధొటీ ముదారముఖవీటీర సేన తనుళామ్‌ 


నేనేమి ప్రముఖ కవయిత్రినా కలభాషిణీ |! వచనములను 
రచించుటయు నొక గొప్ప యందువా? 


ఎంతమాట - “గద్యంకవీవాంనికషంవదంతి' వాక్యం -, రసాత్మకం 
కావ్యమ్‌ పద్యము వ్రాయుట కన్న వచనము రచించి మెప్పించుట 
కష్టము సుమా- . 

సరే నీ ఉత్సాహము నెందులకు కాదనవలె, తెలుగున కనువదించి 
చదివెదను 


రిక్‌ 


నాణావవాానాలు ౌరదా విజయం | 
మావారు నాకు భస్మమలది యలంకరించి నన్ను నీకై పెండ్డీ 


కూతునుచేసి మీదుకట్టిరి చెన్నమల్లికార్డునా | 


నీవేనా వాథుడవు. భూలోకరాజు లెందరు నన్నువలచి 
బలవంతము చేసినను నీదాననైన నేను వారినెట్లు వివాహ 
మాడుదును చెన్నమల్లిఖార్జునా 


గంధము చెక్కను, నరికికోసి అరుగదీసిన 
నొచ్చితినని తన సువాననను వదలునా ? 
చొక్కపు బంగారమును ముక్కలుగా జేసి కాచిన 
నొచ్చితివని నలుపు బట్స్ళనా ? 

చెరుకును తునకలు తునకలుగా నరికి 
గానుగలో నలిపిపాకు చేసిన చక్కరయై 
కనలితినని తనతియ్యదనమును విడుచువా ? 
నే మున్నుడేసిన లోపములను దెచ్చి 

నా ముందుంచిన హానియా నీకు తండ్రి 
చెన్నమల్లికార్డున దేవా | నీవు 

నన్ను చంపినను శరణనుట మానను 

కేదార స్యోదకేపితే వారాణస్యాం మృతేనతి 


శ్రీ]3లశిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే 
ఉవమాతీతులు రుద్రగణములు 
వౌరు నా బంధుబలగము 

[ర్‌ం 


వెంకమాంబ ' 


రంగా 


| శారదా విజయం: 
మా శ్రీశైల మల్లికార్జునుడు వలచిన 
మరల నేనిటురానమ్మా ళల్లీ 
రళ్నపుసంకెళ్ళైననుబంధనముగాదా 
ముత్యాలవలయైనను బంధనముగాదా 
బంగారుఖర్గమైన తలనరికినదావడా ? 
లోకభజనయందు చిక్కుకొనిన 
జనన మరణము తప్పునాా చెన్మమల్లిఖార్డునా 
అమాయకుండని నమ్మకుము 
జగద్విజ్ఞాని చతురుండతడు 
బాణ, మయూర కాళిదాస ఓహిల 
ఉదృట మలహబణులకిచ్చిన విధమే వేరు 
ముక్తిని జూపి భక్తిని మరపించును 
చెన్నమల్లికార్డునుడు. 
జంగమము నా ప్రాణము జంగమము నా జీవము 
జంగమము నా పుణ్యఫలము 
జంగమము నా నిధి విదానము 
జంగమము నా హర్షసీమ చెన్నమల్లికార్డునా 
ఓహ్‌! ఆక్కమహాదేవిభక్తి అనన్యసదృశము చిన్న చిన్న 
మాటఓ౬లో చక్కని వచనమును చెప్పినది 
ఆమె భక్తి బహుజన్మ తప ; ఫలము. 
నళ్వరదేహమునందబభిమానమును వదలిన ధన్యురాలు 
మహాయోగిని మహారాజు వలచి వన్ని వివాహమాడుమని 
బ్రతిమాలినను త్రోసి రాజన్న మహాసొందర్యవతి అక్కదేవి 


ర్‌? 


వళని 


తిమ్మక్క 
సరస్వతి 


అద 


న! 


కలభాషిణీ 


ఐరావతీకార్వే 


మాచలదేవి 


శారదా విజయం । 


: ఇట్టి సద్గుణ శీలవైభవ సమన్వితులే దేశ క్షేమమునకును జాతి 


గౌరవమునకు కారణములు. 
ఆధ్యాత్మక నంపదకు అక్కదేవి వంటివారు తార్కాణములు 
అక్క మహాదేవీ ! నీవు పుణఖ్యపేటివి. ధన్యురాలవు. 
కలభాషిణీ $ నువ్వు కళాపూర్ణోదయంలో చదివిన గద్యం 
వినిపించవా? 
అట్లే పింగళి సూరనగారు నా చేత వినిపింప జేసీన గద్యేగదా ! 
శ్రీ కామినీ కామితాకార "సాకార కారుణ్యధారా ! (గద్య మొత్తం 
చదువుతుంది) 
ఘటనాఘటోత్కట నవీన పాండిత్య 

గరిమలు భళియనంగ 
నోష్ట్యనిర్యోష్ట్యాధి కోద్దామరన 

గర్భ సందర్భమౌనని నన్నుతింప 
మూ కందమంజరీ మధుర్వురీమాధుర్య 

రచనా విశేష మౌరా యనంగ 
పరిహృతేతర యుక్తి భాగ నూతన 

కథా చాతుర్యధుర్యత పరిథవిల్ల 
కవిత్వం చెప్పేదానివిట కదూ రామభద్రాంబ ! 
జెంగల్వ కాళయ్య గురువుగారిచేత ఘనతచెప్పించుకున్నారు 
నువ్వూ చంద్రరేఖా కృష్ణాజమ్మ కూడా - 
అడ్భృష్టవంతులు - 
ఈమధ్యన ఎవరో ఒక కవిశ్రేష్టుడు అదేనమ్మా ఆయన పేరు ఆ 
విశ్వనాధ సత్యనారాయణట తనంత ఘనుడు శిష్యుడవడం 
నన్నయ తిక్కనాధులకి లేదు తన గురువుగారి కొక్కరికే ఆ 
అదృష్టం లభించింది అని స్తుతించాట్ట గురువుగారి 

48 


త్రివేణి 
లకుమాడేవి 


ఇరావతీ 


వెంగ 


వంగొజీ 


వెంగ 


రంగాజీ 


ముద్దుపళని 


గంగాదేవి 


శారదా విజయం | 
ఏమిటీ అంత మాట అన్నాడా ? ఎంత ధైర్యం ? 
బాగానేవుమ్మా చమత్కారం ఇందులో ఆకవి తనను 
పొగుడుకుంటూ గురువుగార్నీ పాగిడాడన్నమాట 
ఆయన అహంకారంకంటే సామర్థ్యమే ద్యోతకమవుతోంది 
ఇందులో - 
ఆహంకారం అంటే గుర్తుకొస్తోంది వెంగమాంబగారూ 
వినిపించరూ మీ వినయాన్ని 
వినరయ్య కవులార ! విద్వాంసులార 
ఘనయతి ప్రాససంగళులు నేనెరుగ 
వరుసనాక్షేపింపవలదు సత్కపను 
నీ వినయం ఆశ్చర్యం గొలుపుతోంది 
వెంగమాంబా ' నీ గురువుగారివరు ? 
నా చిన్ననాట ఓనమాలనైన అభ్యసించలేదు ఆ పరమసద్గురువు 
దయ వలననే విద్య సంప్రాప్తించినది ఆయినా నేనేముత 
గొప్పగా రచించగలను? మధురపదార్థాలు వడ్డించిన విందులో 
కేవలం పచ్చడిలాంటిది నా కవిత్వం. 


* పచ్చడిలేనిదే భోజనానికి రుచిఎముంటుంది?ప్ప్‌ ప్ప్‌ 


పచ్చడీ అనంగానే అందరికీ చమత్కారాలు కలుగుతున్నైసుమా 
వెంగమాంబా | 


రంగాజమ్మగారికి కొత్త చింతకాయ పచ్చడి గుర్తుకొచ్చినట్టుంది 
కందిపచ్చడో ఆవకాయోకాదా ? గోంగూ రాలేక ? 


అక్కమహాదేవి ఇన్నిరకాల పచ్చళ్ళు చేసుకుంటారా ఆంధ్రదేశంలో మీరు? 


చననానావాననానాలాలానన నౌరదా విజయం | 
ముద్దువళని. ఓ! అల్లంపచ్చడి, నువ్వులపచ్చడ్తి, గోంగూర పచ్చడి బ్రహ్మాండంగా 


అక్కదేవి . 


మధురవాణీ 
నరన్వతి 


మధుర 


వుంటయ్యనుకో అక్కమహాదేవి, శ్రీశైల మల్లికార్డునస్వామివారు 
ఒక్క రోజూ తన సన్నిధిలో తెలుగు భోజనం రుచి చూపించలేదా 
నీకు అక్కచువాదేవి ?) అయ్యో - 
అ. వాలోకూడా పరిహాఫమేనా పళనీ |! నాకు ఉపవాసాదాదులేతవ్ప 
భోజనా లేమిటమ్మా? మావాళ్ళు మటుకు బిసి బెళహుళి అన్న 
చేస్తారు 

ఆ ఇంతకీ ఏమేం పచ్చళ్లు నూరావో అదే ఏమేం గ్రంథాలు 
రాశావో అమ్మవారికి వినిపించకూడదూ? వెంగమాంబా ? 


అయితే మధురవాణీ ! పచ్చళ్ళు రుచిగొవుంటాయంటావా ? 
వద్యాలా? (చిరునవ్వుతో). 

నరన్వతీ మహాదేవి చమత్కారానికి నేనునోచుకున్నాను 
మహాప్రసాదం. వచ్చళ్ళు వేడి వేడి అన్నంలో కొస్త నెయ్యో నూనో 
వేసుకుని కలుపుకుని తింటే అ కాసేపూ బావుంటాయి కల్లీ | 
అందులో గుంటూరు గోంగూర వచ్చడి ఎంతబావుంటుందో 
చెప్పలేము - కొనీ పద్యాలు శాశ్వతంగా బావుంటాయి ఆ 
చంద్రతారార్శ్మమూ మంచి పద్యాలు వర్ధిల్లుతాయి. ఒకోసారి 
తాళపత్ర గ్రంథం భిలమైనానరే ప్రజలనోళ్ళమీద నాట్యమాడు 
తుంటాయి మంచిపద్యాలు. 


మవోరమ మొత్తంమీద ్రజలనోళ్ళల్లో నీరూరించేవేనన్నమాట పచ్చళ్ళూ 


వెంగ 


పద్యాలూ? వెంగమాంబా ! ఇంతకీ... 
నారసింహాంకితశతకముట - 


మీద నారసింహ విలానకథయు 


తీమ్మక్క 


కృష్ణాజమ్మ - 


సరస్వతి 


కృష్ణాజమ్మ, 


| శారదా విజయం : 
అటు రాజ యోగసారాఖ్మమౌద్విపడ 
అటు కృష్ణాటకమదియునుగాక 
అట పారిజాతావహరణ సత్కతియు 
అట రమాపరిణయంబను సపెండ్షిపాట 
మరియు శ్రీకృష్ణ మంజరీ 
యవల నిరుపను శ్రీ రుక్మిణీ నాటకంబు 
అటు చెంచునాటకంబదియును గాక 
శ్రీకృష్ణనాటకంబను నొక్క కథయు 
విరచించి రక్తిలో వేంకట3ైలపతికిచ్చితి నతిభక్తిలోడ - 


అబ్బ- ఎన్ని భక్తిపూర్వకరచనలు చేశావు వెంగమాంబా ! ఎంత 
ధన్యురాలివి. 


అమ్మా ! సర్వమంగళ ప్రదాయినీ ! వరదాయినీ ! నేడు నభ 
తీరియున్న ఆంధ్రదేశమునకు పుట్టపర్తి నారాయణాచార్యులుగారి 
పద్యముతో శుభాశంననములు పలికిదను - అనుజ్ఞ ఇమ్ము 


ఆంధ్రదేశమునకేకాదు యావద్భారతమునకే కాదు నకల 
ప్రపంచమునూ శాంతిసొఖ్యములళో అలరారవలెననియే నా 
తలంపు - కానిమ్ము కృష్ణాజీ 


వేదొద్రి నరసింహవిపులవ క్షస్ఫీత 


కల్హా రమాలికా గంధలహరి 


81 


సరస్వతీ 


శారదా విజయ 
ఏడుకొండలరాయ. డేషృ ఎకాపూట 
భోగించు పచ్చకప్పురపు తంపు 
శ్రీ కాళహస్తేశ శివళాతిరూప రేఖా 
స్మిగ్ధనైగనిగ్యముల ముంప్పు 
భ్రమరాంబికా సమర్చ్యాకుంకుమోన్మిశ్ర 
పుష్పచంద్రకితమ్ముబాలుచు చెలువు 
కవితగా గానముగ చిత్రకళగ 
నాట్యకళయుగా ప్రతియింట సాక్షాత్కరించి 
ఆంధ్ర దేశంబు మన భొషనలవరించి 
యెదుగుగావు తసంతతాభ్యుదయమహిమ 


తధాస్తు చాలా బాగా జరిగింది నేటి సభ, నారీ శిరో మణులారా! 
కుల మతాలూ, వర్గ వైరుధ్యాలూ, విద్యనూ, సహృదయాన్నీ 
నిర్టేశించలేవు, వర్ణ, వర్గ, జాతి వైషమ్యాలు నశించి, సుస్థిర సుఖ 
సమాజం ఏర్పడడానికి కవి సమూహమంతా కృషి చేయాలి, ప్రతి 
వ్యక్తిలోనూ పరమాత్మాంశ నిక్షిప్తమై ఉంటుంది. ఆ పరమాత్మకు 
ఏ భేదాలూ లేవు. సర్వేజనా స్పుభినో భవంతు అని విద్యా 
వంతులు ఎలుగెత్తి చాటాలి స్వార్థం కలిగించే అనర్భాన్ని 
నిరూపించాలి - కావ్యం విశ్వశ్రేయోదాయకం కావాలి 
(అందరూ లేచి నిలబడతారు) 

జయజయోస్తు శారదాంబా | 


. జననీ ! వాణీ |! ప్రజానమూహముపై నీ అపూర్వ కరుణను 


పసరించ వలసిందిగా అఆభ్వర్షిస్నున్నాను. 


। శౌరదా విజయం | 
సరో విభేదాలు సమసిపోయి విద్యా విజ్ఞానాలు వెళ్లి విరిసి జనులందరూ 
సమైక్య దృష్టితో వర్గిల్లేటట్లు అనుగ్రహించుతల్లీ ! వాగధిష్టాన 
దేవతా ! సకల కళాప్రపూర్ణ చంద్రవదనా | 
సరస్వతి ఈథౌస్తు 
అంతా శ్వేతాబ్బ వాసీనికి చిత్కళా రూపిణికి 
శారదాదేవికిని నీరాజనమ్‌ 
ఆదర్శ పత్నికిని ఆర్థనారీశ్వరికి 
ఆనంద శ్రీ నతికి నీరాజనమ్‌ 
బైపనిషదుషకును ఇందిరా సన్నుతకు 
సంక్షేమ భారతికి నీరాజనమ్‌ 
సౌందర్య లహరికిని షట్బక్ర విహరిజికి 
సంపూర్ణ కరుణకును నీరాజనమ్‌ 
సౌభాగ్య దాయినికి శాంతి సంస్థాపనకు 
స్త్రీ మహాశక్తికిని నీరాజనమ్‌ 
స్త్రీ మహాశక్తికిని నీరాజనమ్‌ 
స్త్రీ మహాశక్తికిని నీరాజనమ్‌ 


లోకాన్సమస్తా స్ఫుభినోభవంతు 
సమౌప్తం 


స్తే 


త్మ” 


జననం 21 జులై 1943 
యాజలి గ్రామం, గుంటూట్‌ జీల్లా. 
తల్లిదండ్రులు ఓగేటి అన్నపూర్ణ, చంద్రమౌళి 





క ల్ల న / 
క గ్గ ల. మరు చేవ స 
ము. క స్లో స్‌ 
కమా ర గ 

త ర 
ల న్‌ ల 3. 
సు గ 

నష ః న. | 

(. క్త న ౯ స్‌ వ స జ్హ 
వ సా. క క | 


1 భర్త శ్రీ సత్యవాడ వెంకట సుబ్బారావు 
యే సంతానం శ్రీధర్‌, శాంతిప్రియ 
సత్యత (బగేటి) 80దిరాదేలి 
విద్య 1966లో ఉస్మానియా విశ్వవిద్యాలయం, 
ఎం.ఏ (తెలుగు) 


మాడపాటి హనుమంతరావు స్వర్ణపతక గ్రహీత 
ఉద్యోగం ప్రభుత్వ సిటీ కాలేజీలో తెలుగు ప్రధానాచార్యులు. 


రచనా వ్యాసంగం వసంతరాజీయం, (1966) యువమాస పత్రికలో మొ ఏటి 
కధ, సుమారు 200 కథలు, అనేక వ్యాసాలు, ఉపన్యాసాలూ వివిధ పత్రికలలో 
ప్రచురితమయ్యాయి. “మధురానుబంధం”, “అనందధార ' మొదలయిన 
అయిద నవలలు 


రేడియో, టీవీ కార్యక్రమాల్లో పాల్గొనడం. 


“శారదావిజయం౦” రూపకం అమెరికా తానావారి నభలలోనూ, 
యితరత్రానూ చాలాసార్లు ప్రదర్శింపబడింది 


రాబోవు గ్రంధాలు. “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” 
“ఇందిరా మందిరం” (సాహిత్య రూపకం), 
“వ్యాసమంజరి” 
కధా సంపుటాలు 


